





"All that we are is the product of what we have thought. ' 
is "We are what we think." — Dammapada. 





సంపుటి 7 సెప్టెంబర్‌ 1995 సంచిక 74 


సంపాదకుడు : రపందనాధ్‌ ఆలపాటి P౧0, (451) 


ఐషయుసూచక 

అణునాదులు ఏటుకూరి బలరామమూర్తి 
పొ. పి, లక్ష్మీ నరసు ప్రభావం _ టి. రవిచంద్‌ 
(మద్రాసు ప్రెసిడెన్సీలో సంస్కరణోద్యమాలపై) 

ఇస్మత్‌ చెగాయి - యస్‌. సదాశిన 
శృంగారం ముదిరితే - సత్తెనపల్లి రామమోహన్‌రావు 
కుంతి - (ప్రా. ఇరావతీ కర్వే 

ముఖచిత్రం : క 


Beneath our nakedness, we are naked still 
"Dreams of a young girl" 


Printed, Published and Edited by RAVINDRANATH ALAPATI at Kala Jyothi Process Ltd., 
1-1-60/5, R.T.C X Roads, Musheerabad, Hyd-20 Ph 7612436, 7612337 
Editorial NEST 
Plot No 337 A, Road No. 10, Jubilee Hills, Hyderabad - 500 033. Ph 247717 


Beneath our nakedness, we are naked still 


Bcencath our nakedness, we are naked still 

Within the mind, history and stars expose 

Our bodies’ frailty and a new day blows 

Away huts and papyri of the will 

The Universe, by inches, minutes, fills 

Our tongues and eyes where name and image show 
With words and pictures Star and history know 
Their legends in our minds, time kalls. 

Revolving with the earth’s rim through the night 
We conscious fragments, pulsing blood and breath, 
Each separate in the self, yet reunite 

For that dark journey to no place or date 

Where, naked beneath nakedness, beneath 

Our human generation, we await 

The multitudinous loneliness of death. 


You were born, must die; were loved, must love; 


You were born, must die; were loved, must love; 
Born naked, were clothed; yet naked walk 

Under cloth flesh; ghosts move 

Hollow, hollow, hollow, under clock-talk, star-talk. 
Time and space upon you feed; 

Upon your eyes, their far horizons; 

Upon your heart, their searing need; 

Upon your death, empty significance 

There is one fate beneath that ignorance, 

All humanity, of which you are part, 

O Self of flesh and thought and breath: 
Chalk-faced, diamonded harleqlin, it 

Strums on your gut such songs and pleasant dances, 
Amor, O solitude, O seldom death. 


— Stephen Spender 


అణువాదులు 
- ఏటుకూరి బలరామమూర్తి 
మూల వస్తువు ఎది, దాని స్వభావం ఏమి అని (గ్రీక్‌ తాత్వికులు ఇంతవరకూ చర్చించారు. 
పమ్మట మూల వస్తువు విభాజ్యమా, అవిభాజ్యమా అనే అంశంలోకి వెళ్ళారు 

వస్తువు విభాజ్యం, అణువు మాత్రం అవిభాజ్యం అని అణువాదులు అన్నారు. వీరిలో 
ముఖ్యుడు, సుప్రసిద్దుడు డెమొ(క్రటీస్‌ 

త్రేస్‌ ద్వీపకల్పంలోని అబ్దెరాలో ఇతడొక సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించాడు. 
వ్యాపారార్దం తం(డ్రి విదేశాలకు పంపగా, వ్యాపారం సంగతి వదలి మతం, తత్వశాస్త్రం, (ప్రకృతి 
పరిశీలనలతో కాలం గడిపి తిరిగి వచ్చాడు. 

తోటి వారంతా హేళన చేసి, విమర్శించారు. తాను దేశ దేశాలలో చూసిన విషయాలను 
ఓర్పుతో వివరించిన మీదట కొంత సర్దుకుని, ''నీవు తెలుసుకున్న అంశాలపై ఒక (గంధం 
రాయ''మని ఆదేశిస్తూ తిరిగి సము[ద్ర యానాని కవసరమైన తోడ్పాటు యిచ్చారు. 

ఇలా అనేకసార్టు మధ్యధరా తీర ప్రాంతాలు తిరిగాడు ఈజిష్ట్ర, బాబిలోనియాలు వెళ్ళాడు. 
ఈ రెండు అప్పుటికే సంస్కృతి కేంద్రాలుగా (ప్రసిద్ది చెందినవి 

స్వదేశం వచ్చినమీదట "Universe around us" (మన చుట్టూ వున్న విశ్వం) అనే 
(గ్రంథాన్ని తయారు చేశాడు. అందులో ఇలా రాశాడు. 

(గీస్‌ దేశంలో దేవతలందరూ అపోలో పర్వతంపైన వున్నారంటారు సైప్రస్‌ దీవిలో గుహలలో 
వుంచారు ఈజిస్ట్రలో పిరమిడ్స్‌లో వుంటారు బాబిలోనియాలో గుళ్ళలో వుంటారు 

దేవత లందరూ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కచోట ఎందుకుంటారు? ఒకేచోట ఉంటే 
ఏం పోయింది? అసలు దేవతలంటూ వున్నారా? ఇదంతా మన ఊహ మాత్రమేనేమో! 

సృష్టికి దేవతలు కారణం కాకపోతే మూలం ఏమిటి? పదార్రం ఇది ఏ రూపంలో వుంటుంది 
అణువుల రూపంలో కంటికి కూడా కనపడని, చేతితో స్ప్రశించలేని రూపంలో అణువు 
లుంటాయి ఇవి గుణాత్మకంగా అన్నీ సమానమే పరిమాణంలో మాత్రమే తేడా కొన్ని బరువైనవి. 
కొన్ని తేల్లకైనవి. 

ఈ సిద్దాంతాన్ని వివరిస్తూ డిమొ(క్రటీస్‌ చాలా (గ్రంధాలు రాశాడు ఇపుడు ఒక్కటీ లేదు. 
కాలగర్భంలో కలిసిపోయాయి. అచ్చు యంత్రాలు లేని ఆ రోజులలో (గ్రంధాలను కాపాడటం 
బహుకష్టం 

ప్లేటో, డెమొక్రటీస్‌లు సమకాలికులు ప్లేటో తన గ్రంధంలో ఎక్కడా డెమొ|క్రటీస్‌ పేరు 
కూడా ఉదాహరించడు భావవాది అయిన ప్లేటో భౌతికవాది అయిన డెమొ క్రటీస్‌ స్‌ గ్రంధాలను 
ఉపే&ంచటమే కాదు, కొన్నిటిని ధ్వంసం ఇయరరోడు అంటారు 

ఆ తర్వాత వచ్చిన అరిస్టాటిల్‌ రచనల ద్వారానే మనం యీ మాత్రమైనా డెమొడక్రటీస్‌ను 
గురించి న 

డెమొ(క్రటీస్‌తోపాటే లుసిప్పుస్‌ అనే పేరు కూడా జతగా వస్తుంది. వారిద్దరు అణువాదానికి 
మూలపురుషులు లుసిప్పస్‌ అనే వ్యక్తి అసలు లేనేలేడు అని కొందరంటారు 

అణువాద మూలపురుషులను గురించి ఇంతటి అ(శద్ర, అజ్ఞానం యిప్పటికీ (ప్రచారంలో 
ఉండటం విచారకరం నిజం ఎప్పటికి బహిర్గతమౌతుందో! 

డమొ(క్రటీస్‌కు ముందు సిసిలీలో ఎంపిడొక్షిస్‌ అనే తత్వవేత్త ఉండేవాడు. అతనికాలం (క్రీ పూ 
495-435 డెమొ(క్రటీస్‌ తర్వాత అనెగ్టోగరస్‌ అని మరో తత్వవేత్త ఉండేవాడు. అతనికాలం 


268 మిసిమి, సెప్పెంబర్‌ 1995 
బకత కనతో కతతకుకోన తతత తననాలకు నకుల నననాతున ననన మాతను man nnn an am a a a aaa a a penats a aan wenn ano a 





క్రీపూ 500 ఈ మధ్యలో డెమొక్రటీస్‌ ఉన్నాడు వీరందరు యించుమించు సమకాలీనులు 
ముగ్గురు మూర్తులు 

ఎంపిడొక్షిస్‌, డెమొక్రటీస్‌, అనెగ్టాగరస్‌ - ఈ ముగ్గురి తాత్విక చింతన ఒక క్రమపద్దతిలో 
ముందుకు సాగింది. అణువాదం ఒక్కరోజులో ఉద్భవించలేదు చ 

ఎంపిడొక్షిస్‌ కణవాదం (Theory of Particles) (ప్రచారంలో పెట్టాడు 

పదార్దం ఒకరు సృష్టించినది కాదు. మరొకరు నాశనం చేయలేరు కూడా ఇది ఎంపిడొక్తిస్‌ 
మొదటి సూత్రం పదార్దం నిత్యమూ, పరిణామ శిలమూ 

ఈ రెంటినీ ఎలా సమన్వయం చేయాలి? 

వస్తువులు పుడుతూ, పరిణామం చెందుతూ, రూపాంతరం చెందుతూ ఉంటాయి 
వస్తువులలో అంతర్గతమైన కణాలు (particles) మాత్రం శాశ్వతం 

ఈ సూత్రాన్ని ఎంపిడొక్తిస్‌, డెమొ(క్రటీస్‌, అనెగ్టోగరస్‌ ముగ్గురు ఆమోదించారు అయితే 
ముగ్గురు యా మూలధాతువులకు మూడుూఫర్డు పెట్టారు ఎంపిడొక్షిస్‌ కణం అన్నాడు 
డేమొ(క్రటీస్‌ అణువు అన్నాడు అనెగ్టోగరస్‌ 'నౌస్‌' అన్నాడు 'నౌస్‌' అంటే ఏమిటో తర్వాత 
తెలుసుకుందాం. 

కణం అని చెప్పిన ఎంపిడొక్షిస్‌ మరొక ప్రశ్నకు సమాధానం చెప్పవలసి వచ్చింది 

అన్ని వస్తువులు కణ సముదాయాలైతే, యీ కణాలు ఎందుకు కలుస్తాయి, ఎందుకు 
విడిపోతాయి. 

ఆకర్షణ, నిరాకరణ (attraction and repulsion) అను రెండు కారణాల వలన కణాలు 
కలుసూ విడిపోతూ ఉంటాయని ఇతడి వాదన. 

ప్రాచీన తాత్వికులు వాడే మాటలు, వాటీ అంతరార్జాలను మనం లోతుగా (గ్రహించాలి 
ఎంపిడొక్తిస్‌ ఆకర్షణ, నిరాకరణ అనటానికి బదులు (టమ, ద్వేషం అంటాడు ఇవి మానవ 
లక్షణాలు కదా మూలధాతువులైన కణాలకు (ప్రేమ, ద్వేషాలెందుకుంటాయి (పమ, ద్వేషం 
అనే మాటలను ఎంపిడొక్తిస్‌, భౌతికార్టంలో ఆకర్షణ, నిరాకరణలకు (ప్రత్యామ్నాయంగా వాడాడు 

ఇక్కడొక పోలిక చెబుతాను. సత్వ, రజస్‌, తమోగుణాలు అని సాంఖ్యులు వాడారు. ఇవి 
మానవ స్వభావ విశేషాలు కాని ఇవి భౌతిక లక్షణాలుగా కపిలుడు వ్యాఖ్యానించాడు సత్వగుణం 
అంటే లఘుత్వం. రజోగుణం చలత్వం. తమోగుణం గురుత్వం లఘు, గుణ, చల - అనేవి 
భౌతిక భావనలు తేలికైనది, బరువైనది, కదిలేది - అని 

భౌతిక లక్షణాలను, మానసిక స్వభావాలను కలిపి వాడటం (ప్రాచీనుల పద్దతి శరీరంలోని 
భౌతిక లక్షణాలే మానసిక వివరాల రూపంలో వ్యక్తమౌతాయని వారి భావం 

(గీక్‌ తాత్వికులు ఇదే విధంగా ఆలోచించారు. 

ఎంపిడొక్తిస్‌ భావన మరొకటి వుంది. నేల, గాలి, అగ్ని, నీరు - చతుర్చూతాలు మిగతావన్నీ 
యీ చతుర్చూతాల కలయిక, వేర్పాటు ద్వారానే ఉద్భవిస్తాయి 

తాత్విక చింతన ఒక అడుగు వెనక్కు, పిమ్మట ఒక అడుగు ముందుకు వేస్తుంది దీనినే 
(Negation of Negation) విరోధ వైరుధ్యం అంటారు. 

ధేల్స్‌ మొదలైన తొలితరం తాత్వికులు నీరు, నిప్పు, గాలి - మూలవస్తువులుగా పేర్కొని, 
ఈ మూలవస్తువులకు చలనం, మార్పు సహజలక్షణం అన్నారు. 

మూలవస్తువును విభజించి, కణం అని చెప్పిన ఎంపిడొక్షిస్‌ కణానికి చలనం సహజలక్షణం 
కాదంటాడు అయినా మార్పు వున్న దంటాడు. మరి యీ మార్పు ఎలా వస్తుంది. 


మిసిమి, సెషెంబర్‌ 1995 269 





బాహ్యాశక్తులెన (పేమ, ద్వేషం, స్నేహం, ఘర్షణ, ఆకర్షణ, నిరాకరణల ద్వారా చలనం 
అంతర్గర్శితం అనే ధేల్స్‌ భావన కంటె ఎంపిడొక్తిస్‌ భావన వెనుకడుగు. పదార్దం, చలనం (Matter 
+ Motion) అవిభాజ్యం అని నేటి ఆధునిక విజ్ఞానం ఘంటాఘోాషగా తెలియజేస్తున్నది 
॥ అయితే ఎంపిడొక్తిస్‌ను గురించి (ప్రస్తావించవలసిన అవసరం ఏమిటి? తాత్విక పురోగతిలో 
యితడు నిర్వర్తించిన పాత్ర ఏముంది? 

పదార్జాన్ని విభజించి కణం అనటం యితడిలో విశేషం. ఆ తర్వాత వచ్చిన డెమొకటీస్‌, 
కణం అనే మాటను వదలి అణువు అన్నాడు డెమొ(క్రటీస్‌ భావవికసనకు పరోక్షంగా తోడ్పుడినవాడు 
ఎంపిడొక్షిస్‌ 'కణం'* అనే పదంపై కాలుపెడితే కదిలిపోతుంది. “అణువు' అనే గట్టి మెట్టును 
డెమొ(క్రటీస్‌ భావించక తప్పలేదు 

తాత్విక పురోగతి యిలా సాగింది 

అణువు - ఆకాశం 

అణువులు ఒక దానికొకటి పక్కపక్కనె ఆనుకుని వుంటే, కదలిక ఎలా సాధ్యం. కదలిక 
ఉండాలంటే ఖాళీప్టలం ఉండాలి ఇదే (50406) ఆకాశం 

అత్యాధునికుడైన న్యూటన్‌ సైతం అణువుల మధ్య ఖాళీస్తలం ఉంటుందని, దానినే ఆకాశం 
అని అన్నాడు 

ఐన్‌స్టీన్‌ సాపేక్షవాదం, క్వాంటం సిద్దాంతాలు తలయెత్తిన మీదట ఆకాశం అంటే శూన్యం 
కాదని, కాంతిపుంజం, అలల రూపంలో కణ(ప్రసరణ, శూన్యం అనబడే (ప్రాంతాన్నంతా ఆ(కమించి 
ఉంటుందని యిప్పుడు శా(స్త్రజ్ఞాలు చెబుతున్నారు 
+. అణువు, ఆకాశం లేక ఖాలీ ప్రాంతం అను మాటలనే, (గీక్‌ భాషలో, ప్రీనం, వాక్యూం అనేవారు 
ప్రీనం అంటే విస్తృత సమావేశం అని ప్రస్తుతం అర్దం భాష ఎలా మారిపోతుందో యిదొక 
ఉదాహరణ. 

అనంతాకాశంలో అణువులు నిరంతరం క్రిందపడుతుంటాయి. బరువైనవి త్వరగానూ, 
తేలికైనవి నెమ్మదిగానూ (గురుత్వాకర్షణ సూ(త్రం (ప్రకారం అన్ని అణువులు ఒకే వేగంతో 
కదులుతుంటాయని ఆధునిక శాస్త్రజ్ఞులు చెపుతారు. బరువు, తేలిక అనే వ్యత్యాసం లేదు) 

ఈ నిరంతర అణుసంచలనం విశ్వస్పష్టికి కారణం.* అణువులు అనంతం, విశ్వగోళాలు 
అనంతం, భూమి అట్టి గోశాలలో ఒకటి 

అణువులు ఎందుకు నిరంతరం కదులుతాయి? ఈ కదలిక యాంత్రికమైన అనివార్యతా 
సూత్ర ప్రభావం 

డెమొ(క్రటీ స్‌ ముమ్మూర్తులా భౌతికవాది ఆనాటి భౌతికవాదు లందరూ ఈశ్వరుడ్ని 
నిరాకరించారు ఆత్మభావనను (త్రోసిపుచ్చలేకపోయారు. ఆత్మ సున్నితమూ, మృదువైన 
అణువులతో కూడి ఉంటుందని శరీరానంతరం కొంతకాలం ఆత్మ జీవించి ఉంటుందని, శాశ్వతం 
మాత్రం కాదని డెమొ[క్రటీస్‌ అంటాడు 

అణువులు ఇం(ద్రియాల మీద స్పందన కలిగిస్తాయి ఆత్మ (ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచన 
సవ్యంగా ఉంటుంది వాసన, రంగు, రుచి, ఇం(దియ (గ్రహణం వలన ఏర్పడుతాయి. ఇం(ద్రియాలు 
లేకపోతే యీ లక్షణాలే ఉండవు 

ఎపిక్యురస్‌ 

డెమొ(క్రటీస్‌ తర్వాత రెండు శతాబ్దాలకు ఎపిక్యురస్‌ ఆవిర్భవించాడు (క్రీ పూ 342-270). 
కాలపట్టిక దృష్టా కాకపోయినా, భావసామ్యత వున్నందున ఎపిక్యురస్‌ను గురించి కూడా యీ 
సందర్భంలోనే (ప్రస్తావిస్తాను 


270 మిసిమి, సెప్టెంబర్‌ 1995 


అణువాదాన్ని అంగీకరించి విస్తరించిన వారిలో ఎపిక్యురస్‌ మఖఘ్యుడు ఒకటే తేడా అణువులు 
అనివార్యతా సూ(తాన్ననుసరిస్తాయుని డెవెయు(క్రటీస్‌ అనగా, ఈ సూత్రానికి 
మినహాయింపులున్నాయని, అణువుల సంచలన సూత్రం ఇదమిత్లం అని చెప్పలేమని ఎపిక్యురస్‌ 
అంటాడు 

ఎపిక్యురస్‌ అనగానే యీనాడు స్వేచ్చావాది, సుఖవాది అనుకుంటాము 

12 ఏండ్ల వయస్సులో ఎపిక్యురస్‌ ఒక ఉపాధ్యాయుని వద్ద విన్నాడు “ఈ (ప్రపంచం అంతా 
మహాశూన్యం నుండి ఆవిర్భవించింది?” అని. 

“మహాశూన్యం ఎక్కడి నుంచి వచ్చింది” అని ఎపిక్యురస్‌ ఉపాధ్యాయుడ్ని (ప్రశ్నించాడు. 

“నాకు తెలియదు" అని గురువు సమాధానం “ఎవరికీ తెలియదు. ! 

నేను తెలుసుకుంటాను అని ఎపిక్యురస్‌ తనలో అనుకున్నాడు. ఈ అన్వేషణలో రెండు 
శతాబ్దాల (క్రితం డెమొ(క్రటిస్‌ (ప్రతిపాదించిన అణువాదం వైపు మొగ్గాడు 

మహాశూన్యం నుండి (ప్రపంచం ఉద్భవించజాలదు. శూన్యం సృష్టికి కారణం కాదు పదార్ధ 
సముదాయం అంతా అతి సూక్మమైన అణు సమూహం అణువులు సృష్టికి మూలమైన 
సూక్ష్మాతిసూక్మ పరికరాలు ఎపిక్యురస్‌ వాడిన మాటు “ఇటుకలు”, 

అనంతగోళాలలో ఈ భూగోళం. ఒకటి (బహ్మాండభాండమంతా నిరంతర చలన శీల 
అణుసముదాయం (అణోరణీయాన్‌ మహతో మహీయాన్‌) 

అణువుల ఆకారం, బరువు వేర్వేరు రూపాలలో వుంటాయి. పర్వతాలు, నదులు, జంతువులు, 
మానవులు ఏర్పడటానికి అణు సంఘటనే కారణం మానవులు మహాసముద్ర తీరంలో ఇసుక 
రేణువులు. ! 

ఇదంతా స్వయం చలనం ద్వారా జరుగుతుంది. బాహ్యశక్తి, అదృశ్యహస్తం, మార్లనిద్దేశకత్వం, 
ఉద్దేశం (౧6౧౧౦5౪) అంటూ ఏమీ లేవు 

దేవతలంటూ వున్నారనుకున్నా, వారి దోవ వారిది. సృష్టికి ఏమీ సంబంధంలేదు. స్వర్గంలో 
వారి జీవితాలు వారు అనుభవిసూ వుంటారు 

మానవులను గురించి దేవతలు ఆలోచించనపుడు దేవతల గురించి మానవులు ఎందుకు 
ఆలోచించాలి. “దేవతలు సద్గుణవంతులని భావించుకుంటే మానవులు కూడా అలా కాగలరు'' 
కనుక. 

ఎపిక్యురస్‌ భావాలను అతని శిష్యుడు లుక్రిషియస్‌ రచించిన “(ప్రపంచ స్వభావం”? అనే 
గేయం ద్వారా గ్రహించవచ్చు ఇందులో రెండు అంశాలున్నాయి. 

ఆధునిక యుగంలో డార్విన్‌ (ప్రతిపాదించిన పరిణామ వాదాన్ని ఎపిక్యురస్‌ ఆనాడే అతి 
(ప్రాథమిక రూపంలో చెప్పాడు 

అనాగరిక, ఆటవిక దశనుండి (క్రమేపీ మానవుడు నాగరికతను నేర్చుకున్న విధం వివరించాడు. 

రొట్టె మొక్క, నిరు, తత్త ఎవ్రశొష్త్రమనే (ద్రాక్ష పానీయం - వుంటే తృప్తిగా జీవించవచ్చునని 
ఎపిక్యురస్‌ భావించాడట తత్వశాస్త్రం (ద్రాకపానీయం అనటంతో అనేక అపార్జాలు కలిగాయి. 

ఎధెన్స్‌లో ఒక తోటలో ఎపిక్యురస్‌ తాత్విక పారశాల నడిపేవాడు (స్త్రీలు, పురుషులు," 
యజమానులు, బానిసలు, వ్యభిచారిణులు సైతం ఏ వ్యత్యాసం లేకుండా అందులో చేరేవారు. 
ఆ రోజుల్లో (స్త్రీలను చేర్చుకున్న పారశాల మరొకటి లేదు 

దీంతో ఎపిక్యురస్‌ అంటే సుఖవాది అని లోకం నేడు భావిస్తున్నది. 

(సశేషం) 


మద్రాసు ప్రెసిడెన్సీలోని సంస్కరణో ద్యమాలపై 
[సర స లక్ష్మీ నరసు ప్రభావం 
3 - టి, రవిచంద్‌ 


డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ను ప్రభావితం చేసిన ఆంధ్రుడు, బౌద్ద పండితుడు, కులనిర్మూలన 
వాది ప్రొఫెసర్‌ పోకల లత్మీ నరసు 1934 జూలై 14వ తేదిన గుండెపోటుతో మద్రాసులోని ఆయన 
స్వగృహంలో మరణించారు 1860లో జన్మించిన లత్మీనరసు 74 సంవత్సరాలు జీవించారు 
తన జీవితాన్ని బౌద్ద మత పునరుద్దరణకు, (ప్రచారానికి, సంఘ సంస్కరణకు అంకితం చేశారు 
దక్షిణ భారత బౌద్ద సంఘాలకు (The 506% Indian Buddhist Societies) జీవితపర్యంతం 
అధ్యక్షుడుగా వున్నారు 1900వ సంవత్సరంలో ప్రముఖ కమ్యూనిష్టు నాయకుడైన ఎవ్‌ం 
సింగారవేలు చెట్టియార్‌తో కలిసి “మహాబోధి సాసైటీ'' స్థాపించారు. (ప్రొఫెసర్‌ లక్ష్మీనరసు 
బౌద్రమత పునరుద్దరణ, (ప్రచారంతోపాటు దళితవర్గాల అభ్యున్నత్తొకై చాలా కృషిచేశారు. ఆ వర్గాల్ని 
విద్యావంతుల్ని చేయడం కోసం ప్రాథమిక విద్యా సంస్తల్ని నెలకొల్పారు. మహాబోధి సొసైటీ 
అనాగరిక ధర్మపాల నాయకత్వంలో సామాజికంగా ఉన్నత ష్టతిల్‌ వున్న (ప్రజలలోనే తవు 
కార్యక్రమాలు నిర్వహిస్తుండేది ఈ విషయంలో (ప్రొఫెసర్‌ క్మీనరసు వారితో విభేదించారు. 
ఆయన సామాజిక సంస్కరణ దృష్టితో బౌద్ద మతాన్ని వ్యాఖ్యానించి, దాన్ని ప్రచారం చేశారు ఆ 
దృష్టితో ఆయన “ది ఎస్సెన్స్‌ ఆఫ్‌ బుద్దిజం'' (1907), *ఏ స్టడీ ఆఫ్‌ క్యాస్ట్‌” (1922) అనే 
(గంధాల్ని రచించారు అందువల్లనే పైన పేర్కొన్న రెండో గ్రంథాన్ని మద్రాసు క్రిస్టియన్‌ కాలేజీ 
మ్యాగజైన్‌ (1/01. 111, 1923) లో పరిచయం చేస్తూ ఒక సమీక్షకుడు దాన్ని గురించి ఇలా అన్నారు 
"4“వరి(త్రకారుడిగా కంటె ఒక సామాజిక సంస్కర్తదృష్టితో (ప్రస్తుత గ్రంథం రచించబడింది '' 
అందువల్ల (ప్రొఫెసర్‌ లక్మీనరసు బౌద్ద మతాన్ని సామాజిక సంస్కరణను అభిలషిస్తూ ప్రచారం 
చేశారని, (గ్రంధ రచన చేశారని భావించవచ్చు దక్షిణ భారతదేశంలో బౌద్ద మత పునరుద్దరణలో 
ఆయన నిర్వహించిన పాత్రను గుర్తించిన అమెరికన్‌ పరిశోధకురాలు ఎలియనార్‌ జొాలియట్‌ ఇలా 
(పస్తుతించారు: "The Most conspicuous figure in the revival, however is ౧ Lakshmi 
Narasu, a Buddhist and writer and missionary in the cause of Buddhism" (ఏది 
ఏమయినప్పటికీ (ప్రొఫెసర్‌ లక్ష్మీ నరసు బౌద్ద ధర్మ పునరుద్దరణలో గణింపదగిన వ్యక్తి. బౌద్ద 
ఉద్యమంలో ఆయన బౌద్దుడు, రచయిత, (ప్రచారకుడు). అయితే ఈ అమెరికన్‌ పరిశోధకురాలు 
ఆయన్ని '“తమిళుడు''గా పేర్కొన్నారు. (ప్రస్తుత వ్యాసకర్త అధ్యయనం ద్వారా తేలిన దాన్ని బట్టి 
(ప్రొఫెసర్‌ లక్మీనరసు “తెలుగువాడు'' అని చెప్పడానికి ఎటువంటి సందేహానికి ఆస్కారం లేదు 
(చూ డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ను ప్రభావితం చేసిన ఆం(ధ్రుడు, మిసిమి, నవంబర్‌ 1993). 
అంతేకాదు; ఈమధ్యనే లభించిన (ప్రొఫెసర్‌ లక్ష్మీనరసు మరొక ముఖ్యమైన గ్రంధం కూడ ఆయన 
తెలుగువాడు అని నిరూపిస్తుంది. 1916లో (ప్రథమ ము(దణపొందెన ఆ (గ్రంథం ''వాటీజ్‌ 
బుద్దిజం?”” (బౌద్దం అంటే ఏమిటి?). ఇది 1946లో పునర్ముద్రణ పొందిన సమయంలో 
ఆనాటి మహాబోధి సాసైటీ ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యదర్శి దేవప్రియ వాలిసిన్హా ముందు మాట 
రాసి, (ప్రొఫెసర్‌ లక్ష్మీనరసు కృషిని కొనియాడారు. మద్రాసులోని మహాబోధి సాసైటీ తరపున 
పనిచేయడానికి రెవరెండ్‌ నీలకక్కె సోమనంద థేర (శ్రీలంక నుండి వచ్చినప్పుడు, ఆయనకు 
ప్రొఫెసర్‌ లక్ష్మీనరసు ఎలా సహకరించింది దేవప్రియవాలిసిన్లా ముందు మాటలో ఇలా వివరించారు 
" Prof Narasu not only assisted him in every way possible but also under- 
took to coach him in Tamil and Telugu." ఆయన రెవరెండ్‌ నీలకక్కె సోమనంద థేరకు 
సాధ్యమైన అన్ని విధాల సహకరించటమే కాకుండా, ఆయనకు తమిళ, తెలుగు భాషల్లో శిక్షణ 





272 మిసిమి, సెషంబర్‌ 1995 


నిచ్చారు ఆయన తమిళనాడులో స్టిరపడటంవల్ల ఆయనకు తమిళ భాషా సాహిత్యాలతో గాఢమైన 
పరిచయం ఏర్పడింది ఆ భాషలో బౌద్దంపై రచనలు కూడా చేశారు. అదేసమయంలో 
మాతృ్పభాషడ్షైన తెలుగును మాత్రం విస్మరించలేదు ఆయన బి ఏ లో ద్వితీయ భాషగా తెలుగును 
చదివారు అందువల్ల నీలకక్కెసోమనంద ధేరకు తెలుగు భాషను నేర్చు గలిగారు తద్వారా ఆయన్న 
తెలుగువాడని నిరూపించడానికి బలమైన మదో ఆధారం లభించింది. ఆయన ఇంటిపేరు ''పోకల:! 
కావడం, ఆయన పేరు చివర కులచిహ్నమైన ““నాయుడు'' అనేపదం వుండటంవల్ల కూడా 
(ప్రొఫెసర్‌ లక్ష్మీనరసు తెలుగువాడని నిస్సందేహంగా చెప్పవచ్చు తెలుగువారి ఇంటిీషపేర్ణలో ““పోకల'' 
అనే ఇంటిపేరు వుంది. ఆ ఇంటి పేరు గలవాళ్ళు తెలుగువారిలో చాలామంది వున్నారు. ఇన్ని 
ఆధారాలవల్ల ప్రొఫెసర్‌ లక్ష్మీనరసును నిశ్చయంగా తెలుగు వాడిగా భావించవచ్చు ఈ అంశాన్ని 
మరొకసారి ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఈమధ్య దక్షిణ భారతదేశంలో 
ఆధునిక యుగంలో బౌద్రమతాన్ని గురించి రాసేవాళ్ళు ఆయన్ని తమిళుడుగా భావించి రాస్తున్నారు 
(చూ ఉహసుఅహాద్‌, బుద్రిజం ఇన్‌ సౌత్‌ ఇండియా, 1992, పేజీలు 150-151). అందువల్ల 
(ప్రొఫెసర్‌ లక్ష్మీనరసు మన తెలుగువాడని మరోసారి గుర్తుచేస్తున్నాడు (ప్రస్తుత వ్యాసకర్త 

తమిళనాడు (ఆనాడు తెలుగువారు మద్రాసు ప్రెసిడెన్సీ కింద వుండేవారు) లో మన తెలుగువారు 
(బహ్మసమాజంలో, (బ్రాహ్మణేతర ఉద్యమంలో, జస్టిస్‌పార్టీలో, మహాబోధి సొసైటీలో, దివ్య 
జ్ఞాన సమాజుంలో చాలా ప్రముఖపాత్ర వహించారు అటువంటి వారిలో గాజుల లక్ష్మీనరసుచెట్టి, 
పెరియార్‌ రామస్వామి, సర్‌ పిట్టి త్యాగరాయశెట్టి లాంటి వారెందరో ఆనాడు తమిళ సామాజిక, 
రాజకీయ, సాంస్కృతిక జీవనంలో (ప్రముఖ పాత్ర వహించడమే కాకుండా దానిపై మరువ లేని 
ము(ద్రవేశారు అటువంటి వారే మన తెలుగు వెలుగు పోకల లక్ష్మీనరసు. 1922వ సంవత్సరంలో 
ఆయనచే రచించబడిన “ఏ స్టడీ ఆఫ్‌ క్యాక్టు'' (కులం- ఒక అధ్యయనం) (గ్రంధాన్ని ఆనాడు- 
(బ్రాహ్మణేతర ఉద్యమంలో ప్రముఖ పాత్ర నిర్వహించిన సర్‌పిట్టి త్యాగరాయశెౌట్రికి, స్నేహానికి, 
కృతజ్ఞతకు వ్యక్తీకరణగా అంకితం చేశారు సర్‌ పిట్టి త్యాగరాయశెట్టి జస్టిస్‌పార్తీ అగ్రనాయకుల్లో 
ఒకరు. జన్మతః ““దేవాంగి' కులంలో జన్మించారు. 

మన తెలుగువారు గర్వించదగ్గ మహామేధావి ప్రొఫెసర్‌ పోకల లక్ష్మీనరసు. ఆయన కేవలం 
బౌద్ద ధర్మంలో పండితుడు, పరిశోధకుడు మాత్రమే కాదు బౌద్ద ధర్మ పునరుద్దారకుడు, 
(ప్రచారకుడు ఆంగ భాషలో బౌద్దధర్మంపై నాటికి లభించే గ్రంధాలన్నీ అధ్యయనం చేశారు. 
అనేక అరుదైన (గ్రంథాల్ని దేశ, విదేశాల నుండి సేకరించారు. జర్మనీ, (ఫెంచి భాషల్లోని గ్రంధాల్ని 
సయితం ఆయా దేశాలనుండి తెప్పించి, విస్తృతంగా అధ్యయనం చేశారు. ఈ రెండు భాషల్లో 
ఆయనకు మంచి భాషా పరిజ్ఞానం వుంది కొలంబో వెళ్ళి వచ్చిన తర్వాత బౌద్ద ధర్మంపై ఆయనకు 
(ప్రత్యేకమైన ఆసక్తి, అభిమానం ఏర్పడ్డాయి (ప్రొఫెసర్‌ లక్ష్మీనరసు బహిరంగంగా బౌద్ద ధర్మం 
స్వీకరించారు. (డా బి.ఆర్‌. అంబేద్కర్‌ 1956లో బౌద్ద ధర్మాన్ని లక్షలాది ప్రజల సమక్షంలో 
బహిరంగంగానే స్వీకరించారు.) మహాబోధి స్థాపకుడైన అనాగరిక ధర్మపాలకు ఆయన మంచి 
స్నేహితుడు ఆయనతో కలిసి (ప్రొఫెసర్‌ లత్మీనరసు ఎక్కువగా దక్షిణ భారతదేశంలో బౌద్ద 
ధర్మ పునరుద్దరణకు ప్రయత్నించారు. ఆయన మహాబోధి సొసైటీ మద్రాసు (ప్రతినిధిగా 1909 
నుండి 1928వరకు వున్నారు. దాని (ప్రతినిధిగా ఆయన దక్షిణ భారతదేశంలో విస్తృతంగా _ 
పర్యటించారు. అనేక సభలు, సమావేశాలు నిర్వహించి, బౌద్ద ధర్మంపై ఉపన్యాసాలు చేశారు. 
బౌద్ద ధర్మాన్ని ఒక పరిశో ధకుడుగా మాత్రమే అధ్యయనం చేయకుండా, ఒక సాంఘిక సంస్కర్తగా, 
శా స్త్రజ్ఞాడుగా పరిశీలించారు ఆ దృష్టితోనే ఆయన గ్రంధ రచన చేశారు ఆయన రచనల్లో అతి 
ప్రసిద్దమైన రచన “ది ఎస్సెన్స్‌ ఆఫ్‌ బుద్దిజం'' (బౌద్ద ధర్మసారం). ఈ గ్రంధం ఆధునిక 
భారతదేశంలో బౌద్ద మత పునరుద్దరణలో విశేషమైన కృషిచేసిన అనాగరిక ధర్మపాల డా. 


మిసిమి, సెపైంబర్‌ 1995 273 


బి ఆర్‌ అంబేద్కర్‌ వంటివారి ప్రశంసలందుకోవడమే కాకుండా, ప్రాఫెసర్‌ టి డబ్దు$ రైస్‌ డేవిడ్స్‌, 
(ప్రొఫెసర్‌ చార్లెస్‌ ఆర్‌ ఎస్‌ ల్యాన్‌మన్‌ (సంపాదకుడు, హార్వర్హు ఓరియంటల్‌ సిరీస్‌), డా స్పతిశ్స్‌ 
చం(ద్ర విద్యాభూషణ, (ఫ్రాన్సిస్‌ జ పెయిన్‌ (ఎడిటర్‌, ది బుద్దిస్త్‌ రివ్యూ, లండన్‌), ఆనంద; 
(కుమారస్వామి లాంటి ఉద్దండ పండితుల అభిమానాన్ని చూరగొంది. ఈ (గ్రంథం ద్వారా (ప్రొఫెసర్‌ 
అక్షీనరసు బౌద్ద ధర్మంలో గొప్పు పండితుడిగా గుర్తించబడ్డారు ఇది నేటికీ బౌద్ద ధర్యాన్న 
శా స్త్రాయ దృష్టితో అధ్యయనం చేయాలనుకొనే వారికి ఒక ఆధార [గ్రంధం (86666 Book) 
నిలుస్తుంది. ''ప్రాస్నెక్షస్‌ ఆఫ్‌ బౌద్ద ధర్మాంకుర్‌ సభి* అనే గ్రంధం ఉపోద్దాతంలో రెబతిర్వమన్‌ 
బిరుయా ఈ (గ్రంధాన్ని ఇలా (ప్రశంసించారు “పి ఎల్‌ నరసుకు నా హృదయప్ప్లూర్వకమైన 
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆయన అ ఎస్సెన్స్‌ ఆఫ్‌ బుద్దిజం చాలో వరకు ఈ-జపోద్దాతం 
తయారు చేయడానికి సహాయపడింది ఆ క విమయా సి స్తా ౮శిరబిన తీరూ జుద్దేముగా" 
శాస్త్రీయమైనది అందువల్ల వివేచనా జీవియైన (ప్రతివ్యక్తిని అది ఆకర్షిస్తుంది బౌద్దులకు, 
బౌద్దేతరులకు; ఎవరయితే బౌద్దాన్ని సంగ్రహంగా తెలుసుకోవాలను కొంటున్నారో, వారికి నేను 
ఈ (గ్రంథాన్ని సిఫార్సు చేస్తున్నాను '' ప్రాఫెసర్‌ లక్ష్మీనరసు బౌద్ద ధర్మాన్ని పూర్తిగా భౌతిక వాద 
దృక్పథంతో అధ్యయనం చేశారు, వ్యాఖ్యానించారు ఈ దృక్పధంతో బౌద్దాన్ని వ్యాఖ్యానించిన 
వారు నాటికి భారతదేశంలో ఎవరూ లేరు అందువల్లే బ్రాహ్మణేతర ఉద్యమంలో అగ్రనాయకులైన 
పెరియార్‌ రామస్వామి, సి ఎన్‌ అన్నాదురైకి బౌద్ద ధర్మంపై అభిమానం ఏర్పడింది బౌద్దాన్ని 
భౌతికవాద దృక్పథంతో వ్యాఖ్యానించి, దానిలోని సమతా ధర్మాన్ని వెలికి తీసి చూపింవిన (ప్రాఫెసర్‌ 
లక్ష్మీనరసు రచనల (ప్రభావం ఆనాటి సామాజిక విప్లవోద్యమాలపై, సంస్కరణోద్యమాలపై 
పడటం ఆశ్చోర్యంకాదు భౌతికవాద దృష్టితో బౌద్దాన్ని వ్యాఖ్యానించడంవల్ల ఆయనకు, మహాబోధి 
సొసైటీ వారికి భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ధేరవాద బౌద్దులు కూడ ఆయన వ్యాఖ్యానంతో 
గౌపూర్తిగా ఏకీభవించలేక పోయారు ఇటువంటి పరిస్టితే తర్వాతకాలంలో డా అంబేద్కర్‌ 
“బుద్దుడు- ఆయన ధర్మం'' విషయంలో తలెత్తింది ఆయన కూడా ప్రాఫెసర్‌ లక్ష్మీనరసు 
పరిశీలనా పద్దతి (146140640106)) నే దాదాపు ''బుద్దుడు- ఆయన ధమ్మం'' అనే గ్రంధరచనలో 
ఉపయో గించుకున్నారు బౌద్ద ధర్మాన్ని అరం చేసుకొనడంలో, వ్యాఖ్యానించడంలో (ప్రొఫెసర్‌ 
లక్ష్మీనరసు అభిప్రాయాలతో నాటి మహాబోధి సాసైటీ వారు కాని థేరవాద బౌద్దులు కాని 
విభేదించినా, ఆయన్ని ఒకగొప్పు బొద్దుడిగానే వారు పరిగణించారు; గౌరవించారు ఆయన రచనల్లో 
ఒకటైన “వాటీజ్‌బుద్దిజం?'' (బౌద్దం అంటే ఏమిటీ?) గ్రంథాన్ని ప్రచురించారు ఈ (గ్రంధం 
జపాన్‌ భాషలోకి అనువదించబడి, ఆ భాషలో పద్నాలుగుసార్లు పునర్ముద్రణ పొందింది ఒక 
మంచి బౌడద్దుడిగా ఆయన ఆదర్శవంతమైన జీవితం గడిపారు. తనకుటుంబ సభ్యులను కూడా 
బౌద్ద ధర్మావలంబికులుగా మారారు ఆయన రెండో భార్య బౌద్ద ధర్మ అనుచరురాలుగానే 
ఆయన మరణానంతరం కూడా జీవించారు. (ప్రొఫెసర్‌ లక్మీనరసు జన్మతః ““ఆదివెలమ'' 
జమీందారీ కుటుంబంలో పుట్టడంవల్ల వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు 
తమకులం నుండి వెలివేయబడ్డారు అయినా ఆయన చలించక తాను నమ్మిన సిద్దాంతం కోసం, 
దళితుల అభ్యున్నతికోసం జీవితాంతం నిలబడ్డారు. ఆలోచనలో, ఆచరణలో వైరుధ్యం ఎరుగని 
వ్యక్తి ఇటువంటి ఉన్నతమైన సంస్కారప్రియుడు, శాస్త్రీయ దృష్టి కలవాడు కనుకనే తర్వాత 
ఉకాలంలో డా. అంబేద్కర్‌ నవబౌద్ద ఉద్యమాన్ని ప్రభావితం చేయగలిగారు డా. అంబేద్కర్‌కు 
ఆయన ఒక ఆదర్శంగా మిగిలిపోయారు. మహాబోధి సాసైటీ వారికంటె ప్రొఫెసర్‌ లక్ష్మీనరసు 
మతం మార్పిడి (00౧౪౭౪|౦౧)లో, దళిత వర్గాలలో బౌద్దాన్ని (ప్రచారం చేయడంలో ఎక్కువ 
ఆసక్తి చూపారు మహాబోధి సొసైటీవారు బౌద్దాన్ని కేవలం ఒక మతోద్యమంగా, హైందవంలో 
అంతర్భాగంగా పరిగణించి (ప్రచారంచేస్తే, ఆయన దాన్ని హిందూమతానికి, ఇతర మతాలకు 


(ప్రత్యామ్నాయంగా, కులరహిత సామాజిక సంస్కరణో ద్యమంగా భావించి (ప్రచారం చేశారు. 


27 4 మిసిమి, సెప్టెంబర్‌ 1995 


డా. అంబేద్కర్‌పై ఆయన ప్రభావాన్ని అమెరికన్‌ పరిశోధకురాలు ఎలియనార్‌ జెలియట్‌ ఇలా 
పేర్కొన్నారు The earler Tamil writer was certainly an influence on Ambedkar 
and an example to him" (తొలి తమిళరచయిత డా అంబేద్కర్‌పై నిశ్చయంగా ఒక ప్రభావం, 
ఆయనకు ఒక ఆదర్శం). ఇక్కడ తమిళ రచయిత అంటే (ప్రొఫెసర్‌ పోకల లక్ష్మీనరసు ఆయన 
తమిళంలో గ్రంధరచన చేశారు. అందువల్ల ఆయనకు తెలుగువాడిగా కంటే తమిళ రచయితగో 
పేరువచ్చింది. ఆమె అన్నట్టు తొలి “తమిళ ' రచయిత అలక్ష్మీనరసు డా అంబేద్కర్‌ను (ప్రభావితం 
చేశారు కేవలం (ప్రభావం చూపడమే కాదు డా అంబేద్కర్‌కు ఆయన ఒక ఆదర్శంగా 
నిలిచిపోయారు అంతేకాదు (ప్రొఫెసర్‌ లక్ష్మీనరసు రచనలు, ఉపన్యాసాల ప్రభావంతో (బ్రాహ్మణేతర 
ఉద్యమ నాయకులైన పెరియార్‌, అన్నాదురై వంటివారు బౌద్దాన్ని అభిమానించి, ఆ మతం 
గొప్పతనాన్ని, విశిష్టతను వివరిస్తూ తమిళంలో రచనలు చేశారు పెరియార్‌, లక్ష్మీనరసు ఇద్దరూ 
కలిసి బ్రాహ్మణేతర ఉద్యమంలో హేతువాద ఉద్యమంలో పనిచేశారు దక్షిణ భారతదేశంలో 
కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత సింగారవేలు చెట్టియార్‌తో కలిసి ఆయన బౌద్ద ధర్మ ప్రచారంలో 
పాల్గొన్నారు. సింగారవేలు కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రస్హ్థానంలో వుండికూడా బౌద్దాన్ని ఒక 
గొప్ప (ప్రజా ఉద్యమంగా భావించి, లక్మీనరసు రచనల (ప్రభావంతో కమ్యూనిస్టు సిద్దాంతవేత్తగానే 
దాన్ని అభిమానించారు బ్రహ్మ సమాజంలో ముఖ్యుడు, యుగకర్త వీరేశలింగం గారి 
ప్రియశిష్యుడు దేశిరా జు పెదబాపయ్య జీవితంపై (ప్రొఫెసర్‌ లక్ష్మీనరసు సంస్క_రణభావాలు చెరగని 
ము[దవేశాయి ఆయన (ప్రభావంతో మ(ద్రాసు (కైస్తవ కళాశాలలో విద్యార్ధిగా వున్నప్పుడే 
పెదబాపయ్య (బహ్మసమాజ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు ఈవిధంగా 1930 
సంవత్సరానికిముందే మద్రాసు ప్రెసిడెన్సీలోని అనేక ప్రజా ఉద్యమాల్ని, సంస్కరణోద్యమాల్ని 
(ప్రభావితం చేయడమే కాకుండా, ఆ ఉద్యమాలతో ఏదో రూపంలో సంబంధాలు పెట్టుకున్నారు 
(ప్రొఫెసర్‌ లక్ష్మీనరసు అప్పటికే బౌద్ద ధర్మాన్ని భౌతికవాద దృష్టితో వ్యాఖ్యానించి, (గంధరచన 
చేసి ఆనాటి (ప్రగతిశీల భావాలు కలిగిన వారందరినీ, వా రే ఉద్యమంలో ఉన్నప్పటికీ ప్రొఫెసర్‌ 
లక్ష్మీనరసు (ప్రభావితం చేశారని చెప్పవచ్చు అప్పటి (బహ్మ సమాజ ఉద్యమం, మహాబోధి 
సాసైటీ నాయకత్వంలోని నవ బౌద్ద ఉద్యమం, ([బహ్మణోతర ఉద్యమం, కమ్యూనిస్టు ఉద్యమాలపై 
ఆయన జీవితం, రచనల (ప్రభావం ఏదోమేరకు కనిపిస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు అంతటి 
మహనీయుడు మన తెలుగువాడు కావడం నిజంగా గర్వించదగ్గ విషయం. 

* ఈ వ్యాసం రాసిన తర్వాత ఈమధ్య (17-05-95) (ప్రొఫెసర్‌ లక్మీనరసు రెండో భార్య కుమార్తె 
(శ్రీమతి ఏ జి రంజని గారిని కలవడం తటస్థించింది ఆమెకు తమ నాన్నగారిని గురించి ఏమీ తెలియదనే 
చెప్పాలి (ప్రొఫెసర్‌ లక్ష్మీనరసు మేధాపరమైన కృషి గురించి తెలియకపోయినా, ఆయన వ్యక్తిగత జీవితం, 
ముఖ్యంగా బౌద్దుడిగా మారిన తర్వాత ఆయనపడ్డ బాధలు, ఇబ్బందులు తమ తల్లిగారు చెప్పుగా విన్నవి 
తెలియజేశారు (శ్రీమతి ఏ జి.రంజని గారి గురించి తెలియజేసిన మహాబోధి సొసైటీ (మద్రాసు) 
బాధ్యులు (క్రీ, రతనపాలగారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 


సంప్రదించిన రచనలు: 
1 THE MAHA BODHI, AUGUST ISSUE, VOL 42, NO 8, 1934 
2 BUDDHISM IN SOUTH INDIA-D C AHIR, SAI SATGURU PUBLICATIONS, DELHI, 1992 5 
3 WHAT 1S BUDDHISM - PROF P LAKSHMI NARASU, MAHABODHI! SOCIETY OF 
INDIA, CALCUTTA, THIRD EDITION, 1964. 
4 THE INDIAN REDISCOVERY OF BUDDHISM (1855-1956), ELEANOR ZELLIOT, 
STUDIES IN PAL! BUDDHISM, B.R PUBLISHING HOUSE, DELHI, 1979 


ఇస్మత్‌ చొగాయి 
చీల 
- యస్‌. సదాశివ 
మృణాల్‌సేన్‌, హృపీకేశ్‌ ముఖర్రీ కొన్ని మంచి సినిమాలు తీసి ““గరమ్‌హవా'' అనే ఇంకో 
మంచి సినిమా తీయబోతున్నారు. అందులో ఒక వృద్దమహిళ పాత్ర వున్నది. చిన్నపాత్రే కాని 
విశ్శిష్తమైంది ఆ పాత్రను సృష్టించిన ఇస్మత్‌ ఆపా చేతనే ఆ పాత్ర వేయించాలనుకున్నారు వాళ్లిద్దరూ. 
ఆమె ఇంటికి వెళ్తినారు అప్పుణామె వయస్సు డెబ్బైయేళ్లు దాటింది తెల్లని ముగ్గుబుట్టులాంటి 
తల, ఖద్దరు చీర. దళసరి కళ్లద్దాలు వాటిల్లోంచి ఎదుటివాళ్లను శోధిస్తున్నట్టు చూచే నిశితమైన 
చూపులు మాటలో దురుసుతనం మనసు నిండా మమకారం. ఆమె పేరు ఇస్మత్‌ చాగ్గాయి. 
అంతా ఆమెను “ఆపా' అని పిలిచేవాళ్ళు. ఆపా అంటే అక్క. '“గరమ్‌హవా' రచయిత్రి ఆమే. అలా 
వెళ్లిన ఆ యిద్దరు సినీ నిర్మాతలు “ఆపా! ఆవృద్ద మహిళ పాత్ర మీరు పోషిస్తే చాలా గొప్పగా 
వుంటుంది”? అని విన్నవించుకున్నారు. ఆమె ఆశ్చర్యంతో నోరంతా తెరిచి “ఏమిటీ! ఈ 
వయసులో నేను ముఖానికి రంగు పూసుకొని కెమెరా ముందు నిల్ఫోనా? ఇంట్లో ఇద్దరు ఎదిగిన 
అమ్మాయిలున్నారు. ఎవరేమయినా అనుకోరా?”” అన్నది. పెద్దల ముందర నవ్వటం మర్యాదకాదని 
తెలిసినా ఆ యిద్దరూ నవ్వాపుకోలేక పోయినారు. ఆమె ఇంకా ఆశ్చర్యపడి “ఇందులో 
నవ్వేందుకేమున్నది? అలా నవ్వుతారెందుకు?” అని అడిగింది. వాళ్లు నవ్వాపుకొని “ఆపా! 
ఇన్నాళ్లకు మీలో ““ఎవరేవునుకుంటారో!*? అనే ఆలోచన కలిగినందుకు నవ్వక వురేం 
చేయమంటారు?’ అన్నారు. అలా ఆలోచించినందుకు ఆమె నిజంగా సిగ్గుపడ్డది. ''ఆపాత్ర నేను 
నటిస్తాను” అని హామీ యిచ్చి పంపింది. చక్కగా నటించింది. 


౪ ఆమె యూనివర్శిటీ చదువు ముగిసీ ముగియక ముందే అప్పటి (ప్రసిద్ద పత్రికలకు తన కథలు 
పంపింది. ఆ కథలు అచ్చవగానే సమాజంలో పేద్ద సంచలనం బయళ్లేరింది. ముఖ్యంగా ' ' లిహాఫ్‌”' 
అనేకథ ఘరానా కుటుంబాల్లో జరిగే అశ్షీల అసభ్య వ్యవహారాల మీది తెర తొలగించిన కథ. 
అశ్రీలతను, అసభ్యతను అసహ్యించుకునే పెద్దలు అది బయటికంటే తమలోనే బాగా వున్నదని 
తెలుసుకొని గాభరాపడ్డారు 

అలాంటివే మరికొన్ని కథలు మర్యాదస్తులు పరువునష్టం దావాలు వేసినారు. ఆకాలంలో 
అనేక కధలకు గాను కోర్టుకీడ్వబడిన రచయిత సాదత్‌ హసన్‌ మంటో. అయితే అతడు మగవాడు. 
ఈమెగొప్పింటి ఆడపడుచు; కల్గెకరగారి అమ్మాయి; బాగా చదువుకున్నది, అలాంటి ఇతివృత్తాలను 
కథా వస్తువుగా (గ్రహించటాన్ని సమాజం పెద్దలు సమ్మతించలేక పోయినారు. పురుషాధిక్య 
సమాజంలో తమ మాటే చెల్టుబడి అవుతుందని నమ్ముతూ వచ్చిన పురుష పుంగవులు రంకెలు 
వేసి రాద్దాంతం చేసినారు బురఖాలలో వుండే ఘరానా స్త్రీలు బుగ్గలు నొక్కుకున్నారు. ముక్కున 
వేలేసుకున్నారు. కానయితే ఆమె స్త్రీలకు జరిగే అన్యాయాలనే చిత్రించింది. కానీ (స్త్రీలే ఆమెకు 
“బరితెగించిన ఆడది”? అనే బిరుదప్రదానం చేసినారు. ఇంటివాళ్ళూ ఈసడించుకున్నారు. అయినా 
ఆమె ఖాతరు చేయలేదు. “ఎవరేమనుకుంటే నాకేమి?'' అనే ధోరణిలో రాస్తూ పోయింది. 
అలాంటి ఇస్మత్‌చాగ్గాయి నోట '“ఎవరేమంటారో!** అనే మాట విని ఆ సినిమా నిర్మాతలిద్దరూ 
నవ్వాపుకో లేకపోయినారు. స్లొరుగని ఆమె తన ఆలోచన అలాసాగినందుకు జీవితంలో మొదటిసారి 
సిగ్గుపడ్డది. 
ఆమె కుటుంబం జోథ్‌పూర్‌కు చెందింది. ఆమె తండ్రి కల్టక్టర్‌గా చాలా నగరాల్టో పనిచేసినాడు. 
అతని పిల్లల చదువులు అల్జాబాద్‌లోను, ఆలీగఢ్‌లోను సాగినవి. అతని పెద్దకొడుకు, అంటే 


276 మిసిమి, సెపైంబర్‌ 1995 


తావ 
ఇస్మత్‌ చాగ్తాయి పెద్దన్న అజీంబేగ్‌ చాగ్తాయి అలీగఢ్‌ యూనివర్శిటీ నుండి లాడిగగీ పుచ్చుకొని 
ప్రాక్టీసు ప్రారంభించినాడు. అతని ఆరోగ్యం మొదటి నుంచి అంతమంచిది కాదు కొన్నాళ్లకతనికి 
టి బి అని తేలింది. అప్పట్లో ఆ వ్యాధికి తగిన చికిత్సా సదుపాయాలు లేకుండేవి అతడు అధిక 
సమయం మంచంలోనే గడిపినాడు. కాబట్టి పడుకొని పడుకొని విసుగుపుట్టినప్పుడల్దా ఏదో 
రాస్తుండేవాడు. అతనిపట్టు అంతా జాలి చూపేవాళ్లు కనుక ఆరోగ్యంగా ఉల్లాసంగావుండే వాళ్లపట్టు 
అతనికొక రకమైన కసియేర్పుడింది అందరిని నొప్పించే మనస్తత్వం అలవడింది అతని రచనల్లో 
ఆ మనస్తత్వం వ్యంగ్యాత్మకంగానూ, హాస్యాత్మకంగానూ వ్యక్తమయ్యేది అతని వ్యంగ్యం కేవలం 
నొప్పించటానికి కాదు. అతని హాస్యం కేవలం నవ్వించటానికి కాదు సంస్కారవంతుడూ, 
విద్యాధికుడూ కనుక అతని రచనలు సామాజిక స్పృహతో చేసినవే ఆలోచింపజేసేవే అందుకే 
ఈనాడు కూడా అతని రచనలు పరితులను హాయిగా చదివిస్తాయి ఆలోచింపజేస్తాయి అతని 
నవలలూ, కథాసంకలనాలూ ఇరవై 


ఇస్మత్‌ చొగ్గాయి బి ఎ, బి టి. చేసి విద్యా శాఖలో ఉద్యోగం సంపాదించింది. అజీంబేగ్‌ అచ్చయిన 
తన |(ప్రతికథను ఇంటి వాళ్లందరికి వినిపించేవాడు. ఇస్మత్‌ చొగ్గాయి రచయిత్రి కావటానికి ఆమె 
అన్నగారే కారకుడు. అయితే అజీంబేగ్‌కు తన సోదరి రచనలపట్లు ఎలాటి అభిప్రాయం వుండేదోకాని 
పైకి మాత్రం ఎన్నడూ ప్రశంసించలేదు. పైపెచ్చు సిగ్గులేని రచనలు చేస్తున్నందుకు మందలించేవాడు. 


ఇస్మత్‌ చొగ్గాయి మధ్య తరగతి ముస్తిముల జీవితాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. 
ఆమెకూడా ఆ వర్గంలోంచి వచ్చిందేనాయె. వాళ్ల సామాజిక, నైతిక, ఆర్రిక, సైద్దాంతిక సమస్యలే 
ఆమె కథలకూ నవలకూ ఇతివృత్తాలు లైంగిక సమస్యల్ని కూడా ఆమె స్పృశించకుండా వదిలి 
పెట్టలేదు. ఏది చెప్పినా నిర్భయంగా నిస్సంకోచంగా, నిజాయితీతో చెప్పింది ఆమె కథల్లో వాస్తవికత 
వుంటుంది అందుకే ఆమె మీద వేసిన పరువునష్టం దావాలేవీ నెగ్గలేదు. లైంగిక సంబంధాలను 
చిత్రించేటప్పుడు అశ్రీలతను, అసభ్యతకు ఆస్కారం వున్నది. కాని ఆమె అసభ్యమైన వాక్యంకాదు 
గదా అసభ్యమైన శబ్దాన్ని కూడా ప్రయోగించలేదు. సందర్భానికి తగిన సబలమైన, సశక్తమైన శబ్దాన్ని 
(ప్రయోగిస్తూ సమాజంలోని మంచిని, చెడును గురించి కళాత్మకమైన శిల్పంతో నుడికార 
శోభితమైన భాషలో కధలు కథలుగా చెప్పింది. ఆమె కధలను మరేభాషలోనైనా అనువదిస్తే భావం 
మిగులుతుంది కానీ భాషాసౌష్టవం మిగంలదు ఆవె కధ చెప్పేతీరే అద్భుతమైంది. 
అద్వితీయమైంది. అది ఆమె ఉర్జూలోనే సాధ్యం 


ఆవెం పుఠలుషాధిక్యతను, పురుషాహంకారాన్ని జీవితాంతం నిరసించింది కాని ఆమె 
పురుషద్వేషిణి కాదు మనసూ మానవతా ఎవరిలో వున్నా గౌరవించింది 


ఆమె బొంబాయి మహానగరాన పాఠశాలల విద్యాధికారిణిగా పనిచేస్తున్నప్పుడు షాహిద్‌ లతీఫ్‌ 
అనే యువకునితో పరిచయమైంది. అతడూ రచయితే. కాని అనామకుడు. బొంబాయి సినీ 
జగత్తులో పరిభ్రమిస్తూ తాను రాసిన కథలను కారుచౌకగా అమ్ముకుంటూ తిరిగేవాడు కొందరు 
నిర్మాతలు, డైర్షెక్షర్ణు అతని కథలు తీసుకొని ఎవరిచేతనో మార్పించి సినిమాలు తీసేవాళ్లు. 
కొన్నికొన్ని భాగాలు రాయించేవాళ్లు. సంభాషణలు రాయించేవాళ్ళ్లు ఏదోకొంత అతని చేతిలో 
పెట్టేవాళ్లు అతనినెలసరి ఆదాయం మూడు వందలకు మించేది కాదు ఇస్మత్‌ చొగ్తాయి రచనలు 
చదివినాడా యువకుడు ఆమె కీర్తినీ, అపకీర్తినీ విన్నాడు వెళ్లి ఆమెతో పరిచయం చేసుకున్నాడు. 
తన రచనలామెతో దిద్దించుకునేవాడు. సలహాలు తీసుకునేవాడు. సాహిత్య చర్చ చేసేవాడు ఆ 
సాహిత్య పరిచయం కొన్నాళ్లలాగే సాగింది. ఉండి నిలిచి ఆ యువకునికి ఏమితోచిందోయేమో 
ఒకనాడు ''ఇస్మత్‌ మనిద్దరం పెళ్ళి చేసుకుందామా? '' అన్నాడు. ఆశించని ఆ |ప్రస్తావనతో ఆమె 


మిసిమి, సెప్తెంబర్‌ 1995 277 


అదిరిపడింది. ఆమేమో గజిటెడ్‌ ఆఫీసర్‌. ప్రఖ్యాత రచయిత్రి. అతడేమో నికరమైన ఆదాయం 
లేని నిరాశ్రయుడు. ''చూడు షాహెద్‌! నువ్వు బుద్దిమంతుడివి, మంచివాడివి. నీకు తగిన 
అమ్మాయిని పెళ్లి చేసుకొని సుఖపడితే చూచి సంతోషిస్తాను. వున అంతస్తుల గురించి 
కూట్లాడటంలేదు స్వభావాల గురించి మాట్లాడుతున్నాను. నీభార్య ఎలా వుండాలో నీకు కొన్ని 
అభి(ప్రాయాలుంటాయి. నేను నీకు తగిన భార్యను కాలేను పురుషాహంకారాన్ని సహించటం నా 
స్వభావం కాదు. సతీసావి(త్రిలా పతిసేవ చేసే దాన్ని కాను. నన్ను చేసుకొని నువ్వేమి సుఖపడతావు? 
([బతికినంతకాలం పశ్చాత్తాపపడతావు నీవుద్దేశం మార్చుకో'' అని బడిపిల్లవానికి చెప్పినట్లు 
నచ్చచెప్పింది. అయినా, అతడు ఆమె దగ్గరికి రావటం మానుకోలేదు. పెళ్లి(ప్రస్తావన తేవటం 
మానుకోలేదు. ఈ సంగతి ఇస్మత్‌ ఇంటీవాళ్లకు తెలిసింది ఆమె అన్న కోర్టు పనిమీద బొంబాయికి 
వచ్చి చెల్లెలి దగ్గర షాహెద్‌ లతీఫిను చూచినాడు అతడు వెళ్లిపోయిన తర్వాత “ఏమే రాక్షసీ! ఆ 
కుర్రాడు అమాయకుడు. బుద్దిమంతుడు నిన్ను కట్టుకొని ఏమి సుఖపడతాడే! అలాంటి వాని 
వెంట పడ్డావేమి? వదిలిపెట్టు'' అని మందలించినాడు. “నేనేమీ వెంటపడలేదు. అతడే పడ్డాడు 
ఎంతచెప్పినా వినడు. నువ్వయినా బోధించి పుణ్యం కట్టుకో” అని బతిమాలిండామె. ఎందరు 
నచ్చచెప్పినా, ఎందరు బోధించినా షాహిద్‌లతీఫ్‌ తన అభిప్రాయం మార్చుకోలేదు. వాళ్లిద్దరి పెళ్లి 
జరిగింది. గతిలేనివాడు గజిటెడ్‌ ఆఫీసర్‌ భర్త అయినాడని అతని మిత్రులు అపహాస్యించవచ్చుననే 
భావంతో ఇస్మత్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. రచయిత్రిగా తన కీర్తిప్రతిష్టలు భర్తలో 
న్యూనతా భావాన్ని కలిగించ వచ్చునని రచనా వ్యాసంగాన్ని కట్టిపెట్టింది. వాళ్లిద్దరు కలిసి నడుస్తూ 
వుంటే వెనుకనుంచి ఎవరో అన్నారట; ''ఇద్దరి ఎత్తు సమానమె!'” అని. మర్షాటినుంచి హైహీళ్ల్‌ 
షూస్‌ వేసుకోవటం మానుకున్నది. సతీసావిత్రి లాంటి దాన్ని కాను అని చెప్పిన మనిషి! ప్రాడ్యూసర్ల 
చుట్టు చక్కర్లు కొట్టే లతీఫ్‌నే ప్రొడ్యూసర్‌గా చేసి తాను రాసిన “'జిద్దీ” నవలను, ఇతర కథలను 
మంచి ఫిల్ములు తీయించింది. ఆ ఫిల్ములకు స్కీన్‌ప్లే, డైలాగ్స్‌ మొదలయినవి ఆమే రాసేది. 
పేరు షాహిద్‌ది. నిర్వహణ అంతా ఇస్మత్‌ది. వాళ్ల సినిమాలకు మంచి మార్కెట్‌ దొరికింది. 
దేవానంద్‌, నిమ్మి, దిలీప్‌కుమార్‌, కామినీ కౌశల్‌ లాంటి ఆనాటి మేటి తారలు నటించినారు వాళ్ల 
ఫిల్ముల్లో. ఆర్ధికంగా, సామాజికంగా స్టిరపడ్డారా దంపతులు వాళ్లది సుఖసంసారం ఇద్దరమ్మాయిలు 
కలిగిన తర్వాత షాహిద్‌ లతీఫ్‌ మరణించినాడు మరణించటానికి కొన్నిరోజులు ముందు ““నన్ను 
చేసుకుంటే (బ్రతికినంత కాలం పశ్చాత్తాపడతావన్నది ఇస్మత్‌ నాకటువంటి అవకాశమే కలిగించలేదు. 
నన్ను కట్టుకొని ఏమి సుఖపడతావు అన్నది. కాని నేను పొందిన సుఖం, నేను పొందిన గౌరవం 
ఏకొద్ది మంది భర్తలో పొందగలరు.” అని తన డైరీలో రాసుకున్నాడు. 


షాహీద్‌ అకాల మరణం వలన ఇస్మత్‌ చొగ్తాయి బాధ్యతలు పెరిగినవి. అమ్మాయిలను 
చదివించాలె. పెళ్లిళ్ళు చేయాలె. మల్లీ రచయిత్రిగా మారింది. “మేము ముస్టిములమైనా మామూలం 
భారతదేశంలోనే వున్నది. కాబట్టి నా అమ్మాయిల చేత భారతరామాయాణాలు, భగవద్గీత 
చదివించినాను.”” అని ఒకచోట రాసిందామె. 


అమృత్‌లాల్‌ నాగర్‌ హిందీలో గొప్పు రచయిత. అతడు భంగ్‌ ప్రియుడు. భంగ్‌ నూరించి 
'త్రాగటమేకాక పాన్‌ బీడీలలో కూడా భంగ్‌ పొడి కలుపుకొని నమిలేవాడు. (ప్రతి సంవత్సరం హోలీ 
ండుగనాడయితే అతనింట్లో భంగ్‌ తయారీ ఒక యజ్ఞంలాగా జరిగేది తనకు సన్నిహితులైన 
కొందరు హిందీ ఉరూ కవులను ఆహ్వానించేవాడు ఇస్మత్‌ ఆపా అతనింటికి సాధారణంగా వెత్తది. 
కాని హోళీనాడెన్నడూ ఆమెను ఆహ్వానించలేదు. ఒక హోళీ పండుగకు ఆమెనూ ఆహ్వానించాడు. 
తాను జగమెరిగిన రచయితే అయినా తన తాజా కధల సంకలనానికి ఆపా చేత (ప్రస్తావన 
రాయించాలన్నది అతని బహుకాలవాంఛ. ఆపా ఒప్పుకున్నది. కానీ అక్కడందరూ భంగు 
తాగుతుంటే తానూ తాగుతానని పట్టుపట్టింది. *“ఆపా! అది మీ వొంటికి పడదు.” అని నాగరేకాక 





278 మిసిమి, సెప్పెంబర్‌ 1995 


అక్కడున్న వాళ్లంతా మనవి చేసినారు. “అంటే మీరంతా మగవాళ్లు మీ వొంటికి పడుతుంది. 
నేను (స్త్రీని. నా వొంటికి పడదు. ఈ దౌర్భాగ్యపు ఆలోచన మీకు అన్ని విషయాళ్టూనూ వుంటుంది. 
నాకిప్పుడు భంగు కావాలె ”' అని హరం చేసింది. ఆమెను వారించటం ఎవరి తరం కాదు. కాబట్టి 
అంతా తలో భంగు గ్లాసు తీసుకుని, ఆమెకు భంగులేని చిక్కని పాల గ్ఞాసిచ్చినారు ఒకటి తర్వాతో. 
ఒకటి, మూడు గ్లాసులు తాగింది. అంతా నవ్వుతున్నారు తుళ్లుతున్నారు తూలుతున్నారు 
వదురుతున్నారు. తనకేమీ కావటం లేదు. “నాగర్‌! నాకు ఢోకా చేసినావు గదా! భంగని చిక్కని 
పాలు తాగించినావు. ధూర్తునివి అబద్దాల కోరువు ”' అని కోప్పడింది ఆపా. ఆ కోపంలోనే “నీ 
కధకు సంకలనంతే - ఇప్పుడు అభిప్రాయం రాస్తా?” అన్నది రాసింది. భంగు (ప్రహసనమంతా 
రాసి “ఈ అవ్వుత్‌లాల్‌ నాగర్‌ ఎంత గొప్ప నవలలు రాసినా, ఎంత కథలు రాసినా ధూర్తుడు. 
అబద్దాల కోరు. కాని ఇతని కలం మాత్రం సత్యం తప్పు తదన్యం రాయ జాలదు”! అని ముగించింది 
అది పెద్ద సర్రిఫికెటే 

ఆమె, తన అన్న అజీంబేగ్‌ చాగ్గాయి చావును గురించి చెప్పిన కథ ఉర్జూ కధా సాహిత్యంలో 
ఉత్కుప్రమైందని విద్వాంసుల అభిప్రాయం. మొదటి నుంచి చివరి వరకు, చివరి ఒక చిన్నవాక్యం 
తప్పు, తన అన్న కుటుంబ సభ్యుల నెలా హింసించి బంధించి ఆనందించేవాడో, తామందరికి 
అతని పట్ల ఎంతటి విరక్తి కలిగిందో చెప్తుంది అన్నను గురించి చెల్లెలు చెప్పినట్టుగా వుండదు 
ఇష్టంకాని వ్యక్తి గురించి ఇష్టం లేనట్టు చెప్పినట్టుగా వుంటుంది. బన్నేభాయి అని వాళ్ళంతా 
పిలుచుకునే అజీంబేగ్‌ చొగ్తాయి రచయితగా గొప్పువాడు. కాని క్షయవ్యాధి పీడితుడు కనుక రోగగ్రస్త 
మనస్తత్వం కలవాడు. ఒకవైపు దగ్గుతూ, నెత్తురు కక్కుతూనే సరిగా నిద్రాహారాలు లేక పగలూ, 
రాత్రీ సేవచేసే భార్యను చీటికి మాటికి ఏడిపిస్తుండేవాడు దీనంగా, దిగులుగా చూస్తుంటే తల_ 
దండ్రులను సూటిపోటి మాటలతో నొప్పిస్తుండేవాడు తమ్ములను, చెల్లెండ్రను కసురుకుంటుండే 
వాడు. ఒకనాటి రాత్రి పరిస్థితి విషమించింది. డ్మాక్షర్దు పెదవి విరిచి వెళ్తిపోయినారు అయినవాళ్ల 
ఆశచావదు గదా. అంతా అతని మంచం చుట్టు చేరి సపర్యలు చేస్తున్నారు. నిద్ర, విశ్రాంతి సరిగాలేని 
ఇస్మత్‌ రాత్రి మూడు గంటలప్పుడు ఎక్కడో ముడుచుకొని పడుకున్నది అంతలోనే చిన్నచెల్లెలు 
వచ్చి, “ఆపా! లే లే. మన బన్నేభాయి మరణించినాడు”” అని లేపింది అలసటు, నిద్రమత్తు, 
చిరాకు, చీదరగా ఆమె ఒళ్లు విరుస్తూ లేచి, “మన బన్నేభాయి ఎక్కడచస్తాడే అతనికి చావులేదు '' 
అన్నది. ఈ వాక్యం చీదరతో అన్నట్టున్నది. కాని సుప్రసిద్దుడైన ఒక రచయితకు అతని చెల్లెలు 
సమర్పించిన సాహిత్యనీరాజనమిది. దీని శీర్షిక 'దోజఖీ' అంటే నరకవాసి అని అర్దం 


డాక్టర్‌ రాజ్‌బహుదూరూాడ్‌ 'సియాసత్‌' పత్రికలో కొన్నాళ్లక్రిందట రాసిన ఒక ముచ్చట 
చెప్పి ఈ వ్యాసం ముగిస్తాను. (బేడ్‌ యూనియన్‌ లిడర్‌గా, ఉర్దూ రచయితగా రాజ్‌ బహాదుర్‌గొడ్‌ 
సుప్రసిద్దుడు. 

ఢిల్లీలో ఒక సాహిత్య సభ. రాజ్‌ బహాదుర్‌ గౌడ్‌ ఆపా అతిధి. ఇద్దరు కలిసి సభకు వెళ్లినారు. 
ఆపా మాత్రం కార్యకర్తలతో మాట్లాడుతూ అలాగే కూర్చున్నది ''ఆపా! ఇక వెళ్తామా?'” అని 
రెండు మూడు సార్తన్నాడు డ్మాక్టర్‌గొడ్‌ ఆమె వినిపించుకోలేదు. అతనిలో గాభరా మొదలయింది. 
అప్పుట్ట అపరాత్రివేళ ఢిల్లీ రోడ్రమీద స్కూటర్‌ ప్రయాణం (ప్రమాదరహితం కాదు చివరి. 
ప్రయత్నంగా, ''ఆపా! చూడండి. మహిళలంతా వెళ్లిపోయినారు అన్నాడు. ఇస్మత్‌ చొగ్గాయి గట్టిగా 
నవ్వి, “ఓ, అదా నభయం? ఒంటిగా మిగిలిపోయినావా? భయమెందుకు? వెంట నేనుందానుగా”” 
అన్నది. 


'“అలాటివాళ్ల ముందు పురుషాధిక్యత, పురుషాహంకారం అనే మాటలకు అర్దం లేదు'' 
అంటాడు డాక్టర్‌ రాజ్‌ బహాదుర్‌గొడ్‌. 


మధురవాణి మాటుకచేరి 


శృంగారం ముదిరితే ... 
- సత్తెనపల్లి రామమోహన్‌ రావు 
తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది అంటారు. ఏది ముదిరినా మరేది అతి అయినా 
యిబ్బందే. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లే మా వెంకటేశం యింకాస్త ముదిరి మరి నాలుగు 
బుకాయింపు మాటలు నేర్చేసుకుంటే గిరీశం అయిపోడా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడూ నాకు. 
బోధవంట పట్టి శల్యాలకు అంటిపోయినప్పుడు గురువు శిష్యుడాయె, శిష్యుడు గురువాయె 


అన్నట్లే అయిపోదా?.. వెంకటేశం మాత్రం ఎవరి శిష్యుడు కనక?.. అలాగే రావప్ప పంతులు 
ముదిరితే, యింకా తెలివిమీరితే గిరీశం కాలేడా అని నాదో చిన్న డౌటు. 


“నాకు ఇంగ్రీషేవస్తే దొరసాన్డు నా వెనకాల పరొగెత్తరా --'' అన్నాడు రావప్ప పంతులు ఒకసారి. 
ఆమాట నిజమే అనిపించింది నాకు -- ఇంగ్రీషు వచ్చినా పంతులుగారు ఆ భాష మాటాడే సొంపు 
చూడలేక దొరసాన్లు చెప్పులు పుచ్చుకొని వెంటపడే వుండేవారు. ఆమాట అంటే ఏడ్చి పోతాడు 
మానవుడు అనుకొని -- మీ అందానికి మేం తెలుగువాళ్ళము చాలమో -- అంటూ ఓ సన్నాయి 
నొక్కు నొక్కి గురుళ్లో ములగచెట్టు ఎక్కించాను. అయినా నాపిచ్చిగాని ముదిరిన్నాముదరకపోయినా 
రావప్పు పంతులు ఎన్నటికీ గిరీశం కాలేడు మోసగాడయినా గిరీశంగారిలో వున్న చమక్‌ రావప్పు 
పంతులుకి ఎక్కడొస్తుంది ? . అసలు గిరీశానికి తెలియందేవుంది కనక .. చుట్టలు కాల్చటుం 

"దగ్గరనుంచి గ్రాస్‌ గరల్సు బ్యూటీని వర్ణించటం వరకు అన్నిట్లోను ఆయన ఘనాపాటీయే. 
అందుకని ఎంత ముదిరినా రావప్ప పంతులు లుబ్బావధాన్డు అవుతాడేమోకాని గిరీశం మా(తం 
కాలేడు వీళ్ళు ముదరటాల సంగతి ఎలా వున్నా శృంగారం ముదిరితే బూతు అవుతుంది. అసలు 
బంగారం లాంటి శృంగారంలో కూడా ఎన్నో రకాలున్నాయి. నాజూకు శృంగారం, మోటు 
శృంగారం, సభ్య శృంగారం, అసభ్య శృంగారం, స్వకీయ శృంగారం, పరకీయ శృంగారం వ్రైరా.. 
వైరా. 


శృంగారంకాస్త కట్టు దాటితేకాని జనరంజకం కాదని యీనాటి కొందరు రచయితలు, సినిమా 
వాళ్ళు అనుకుంటున్నట్టే -- ఆరసం ముదురుపాకానా పడితేకాని (ప్రభు రంజకవలూ 
(ప్రజారంజకమూ కూడా కాదని ఆనాటి కొందరు కవులు అనుకున్నారు కాబట్టే శృంగార ప్రబంధాల 
బదులు కొన్ని బూతు ప్రబంధాలు కూడా అవతరించాయి. “పది నీతులు పది బూతులు పది 
శృంగారములు గల్లు పద్యములు సభన్‌ జదివినవాడే యధికుడు గదరప్పా - -'” అన్నాడు కుందవరపు 
కవిచౌడప్ప బూతు పద్యాలే అయినా.. లేక అవటం వల్లనేనో యీయన రాసిన పద్యాలు యీనాటికీ 
నిలిచివున్నాయి. సుమతీ శతకం అట్టువేసి చౌడప్పు శతకంలోపల వుంచి కులుకుతూ చదువుకునే 
పెద్దమనుషుల్ని నేనెందర్నో చూశాను 

మాటలు. కోటలు దాటతాయి కాని చేతలు గుమ్మం దాటవు అన్నట్లు రావప్ప పంతులుకి 
ఒంట్లో పిసరంతయినా ఓపికలేదు కాని డాబు మా(త్రం లావుగానే చేస్తాడు. కరటక శా(స్తులు 
శిష్యుడికి ఆడవేషం వేసి తీసుకొచ్చినప్పుడు పంతులుగారి కళ్ళన్నీ పిల్లకాని ఆ పిల్లమీదే. “మధురం 
యేమంటావు యీ పిల్లన్నే పెళ్ళి చేసుకుందునా? --'' అంటాడు. ఆ మాటలకు వొళ్ళుమండి 
నేను చురచురా చూస్తే -- సొగసు కత్తెలకు అలక కూడా అదో శృంగారం సుమండీ శా(స్తులుగారూ 


294 సేజీలో.... 





మహాభారతంలో స్తే పాత్రలు - ఒక పరిశీలన 


౫ శిశువు గా చేతులు మారిన బాల్వం 
* అవిలాహొతగాం తల్లి అయిన విభిఎంచిత 


* ఖభత్తకోర్మపై పరాయి పురుషుని ద్వారా సంతా; 


ఇది కుంతి దిన గాధ -- వ్యాసుని 


స్వయంగా తన ప్రేరేపణ మూలకంగా మానవుడు జీవితంలో చాలా తక్కువ పనులు చేస్తాడు. ఆలోచించగా ఆ 
మ్‌. లాంటిదని అనిపిస్తుంది చాలాసార్జు మన జీవితం అన్ని విధాల ఇతరులపై ఆధారపడి ఉంటుందని క 
(స్త్రీల జీవితాలు సరారీహాలు వారి సుఖ దుఃఖాలు Se పురుషుల మీద ఆధారపడి ఉన్నయ్‌. చేసేది పురుషు 
ద్రౌపది, సుభద్ర అందరి కర్మ ఇంతే అయినా ఈ స్త్రీలు తమ జీవితాలలో అప్పుడప్పుడు సుఖశాంతులతో వైభ 
పెళ్ళి చేసుకున్నా, గాంధారి హస్తినాపురంలో రాచభోగాలు అనుభవించింది. తన భర్తకు రాజ్యూభిషే బకం న. 
గడిపింది దుర్యోధనుడు రాజు అయినపుడు ఆమెకు రాజమాత అనే గౌరవం కూడా లభించింది నిజానికి బ్రౌప 
అంతగా వైభవాలుకూడ అనుభవించింది సుభద్ర ఏనాడు పట్టపురాణి కాలేదు. కాని మొత్తంమీద ఆమె జీవితం 
యుద్దంలో చంపబడినా, ఆమె మనవడికి సింహాసనాధిపత్యం లభించింది. చివరకు తన వంశాన్ని, తన సోదరుడి వం; 
కావడం చూడ గల్లింది. కాని కుంతి రవ్వంత సుఖం పొందినట్టు మనకు ఎక్కడా కనబడదు. జీవితమంతా 
పురుషులతో ఆమెకు సంబంధం బాంధవ్యాలు ఏర్పాడ్డాయో, వారంతా ఆమెను తమ తమ దృష్టితో కష్టపెట్టార 


ఒకచోట ఆమె వాసుదేవుడితో 'నేను నిన్ను ఒళ్ళో కూచోబెట్టుకొని బంతులాడుకున్నాను నన్ను చిన్నవయ; 
కుంతిభోజునికి ఇచ్చేశా'డని అంటుంది ఉద్యోగపర్వంలోని ఈ వర్ధన బహుశ తరువాత జోడింపబడినదై ఉం! 
వళ్ళోపెట్టుకొని ఆడించడానికి ఇతర ఆధారాలతో పొంతన కుదరడంలేదు. ఆ ఘట్టం చదువుతూఉంటే, ఏదో ఒక దీ 
ఉంటుంది. కాని కుంతి ఎన్ని బాధలు ప పడ్డా తన్నెప్పుడు దీనురాలు,, హీనురాలు అనుకోలేదు. ఆమె దృష్టిలో ఒక క 
పొందింది. కుంతి మాటల్లో క్షత్రియ (స్త్రీ సుఖభోగాలతో జీవితం గడిచిపోవాలని ఆశించదని తోస్తుంది అయినో 
మని అనిపిస్తుంది. ఆమె రొమ్ము విరుచుకొని తన జీవితం కృతార్దమైనట్టు భావించింది ఆ రకంగానే తన జీవి 
ఆధారంగా ఆమె సుఖదుఃఖాలను ఎంచడం ఎందుకు? 


కుంతి తండ్రి శూరసేన మహారాజు కుంతిభోజుడు ఆ వంశానికే చెందిన మరోరాజు మహాభారతంలో కుంతి! 
ఈ విధంగా రెండు శ్లోకాలలో చెప్పబడింది 


పైతృష్వసేయాయ స తా మనపత్యాయ వీర్యవాన్‌ | 
అగగ్య మగ్రే (ప్రతిజ్ఞాయ స్వస్యాపత్యస్య వీర్యవాన్‌ ॥ 
అగ్రజాతేతి తాం కెన్యా మగ్రానుగ్రహ కాంక్షిణే | 
(ప్రదదే కుంతి భోజూయ సఖా సఖ్యే మహాత్మనే ॥ 





- బా. ఇరావతీ కర్వే 


నాన్ని కన్న అుర్థూంగ్‌ 


అపూర్వ సృష్టి 


'వించగా మానవజీవితం సుడిగాలిలో 
డా అనిపిస్తుంది మహాభారతంలోని 
బా, అనుభవించేది (స్త్రీలూ! గాంధారి, 
'వపూర్ణంగా గడపక పోలేదు. గ్రుడ్డివానిని 
పోయినా ఆమె మహారాణిలానే జీవితం 
ది ఎన్నో కష్టాలు అనుభవించింది. కాని, 
అంతా బాగానే గడిచింది. ఆమె కొడుకు 
శాన్ని ఉద్దరించిన వ్యక్తి సింహాసనాసీనుడు 
కష్టమయంగానే గడిచిపోయింది. ఏ ఏ 
I) 
స్సులోనే గుప్తదానం చేసినట్టు నా తండ్రి 
డవచ్చును ఎందుకంటే కుంతి కృష్ణుణ్ణి 
నురాలు, హీనురాలు మాట్లాడుతున్నట్టు 
క్షత్రియ వనిత పొందవలసినదంతా ఆమె 
'మెపట్టు జాలి పడడానికి మన మెవర 
గడిపింది. మన సుఖానుభూతులు 


ని గురించి చెప్పేటప్పుడు (ప్రారంభంలోనే 


ప్రా. ఇరావతీ కర్వే బర్లిన్‌ యూనివర్సిటీ నుంచి ఆం(ద్రోపాలజీలో డాక్టరేట్‌ 
పట్టా పుచ్చుకొని పుణేలోని కర్వే యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసింది. ఆమె 
భర్త డా దినకర్‌ కర్వే దక్కన్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ కర్వే యూనివర్సిటీ ఆమె మామగారు 
మహర్షికర్వే స్టాపించిందే మధ్యప్రదేశ్‌, బస్తర్‌, ఆదిలాబాద్‌ గోండుల మధ్య జీవిస్తూ 
చాలాకాలం ఆమె వాళ్ల జీవిత విధానాలను, ఆచార విహారాలను, నమ్మకాలను, 
అనుబంధాలను గురించి అధ్యయనం చేసింది మొదట్లో ఆమెకు మరారీ సాహిత్యంలో 
కధకురాలిగా మంచి పేరుండేది. ఆమె రాసిన “సంపూర్తి' అనే కథకు మరారీ కధా 
సాహిత్యంలో ఇప్పటికీ గౌరవస్థానమే వున్నది మానవ శాస్త్రే, విదుషి కనుక ఆమె సనాతన 
కాలం నుంచి మానవుల మధ్య వుండే సంబంధాలను, అనుబంధాలను గురించి 
రామాయణ భారతాలను, సంస్కృత కావ్యనాటకాలను, నురారీ సాహిత్యాన్ని, 
పాళ్ళాత్యా సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసి మరారీలోను, ఇంగ్రీషులోను పరిశోధక 
వ్యాసాలు రాసేది. సంస్కృతం, సాహిత్యం ఆమె అధ్యయన విషయాలు కావు ఆమె 
అధ్యయన విషయం ఆం(్రోపాలజీ ఆమె రాసిన విలువైన (గ్రంథాలన్నీ ఆం(ధ్రోపాలజీకి 
సంబంధించినవే, సాహీత్యంపట్ట ఆమెకు అభిరుచి వుండేది కధకురాలు గదా! 
నూనవశా స్తానికి సంబంధించిన వ్యాసాలు గూడా కధలలాగా కమ్మగా చదివించే శైలిలో 
వుంటాయి ఆమె తరుచుగా అమెరికాలోని యూనివర్సిటీళ్లోనూ యూరోప్‌లోని 
యూనివర్సిటీల్లోనూ విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తూ వుండేది అమెరికాలోని ఏ 
యూనివర్సిటీలోనో మానవ సంబంధాల గురించి ఉపన్యసిస్తూ గాంధారి ప్రస్త్తీ 
తెచ్చిందట. ఒక అమ్మాయి “గాంధారి ఎవరు?” అని అడిగిందట ఆ అమ్మాయి 
అమెరికాలో పెరిగినా ఆమె తల్లిదండ్రులు భారతీయులే భారతీయులు తమ 
సంస్కృతికి ఎంత దూరమైపోతున్నారో అని ఆమె బాధపడింది. 'గాంధారి' అనే 
వ్యాసం మరారీలోనూ, ఇంగ్రీషులోనూ రాసి పత్రికలకు పంపింది తర్వాత 
ఒక్కొక్కటిగా చాలా వ్యాసాలు రాసింది. ఆ వ్యాసాలు పెద్ద సంచలనమే రేపినవి. 
విమర్శల వర్షం కురిసింది ఆమె దేనికీ జంకే మనిషి కాదు కర్వే కుటుంబమే సంఘాన్ని 
ఎదిరించి సంస్కరణలు చేపట్టిందాయె మహాభారత వ్యాసాలను 'యుగాంతో పేర 
తొలుత మరారీలో, తర్వాత ఇంగ్లీషులో ప్రచురించింది మరారీలో రామాయణ 
వ్యాసాలు కొన్ని పత్రికల్లో వచ్చినవి. తన జీవితకాలంలో వాటిని పూర్తి 
చేయలేకపోయిందామె. 


ఆమె మరణించిన తర్వాత పద్మభూషణ పు. ల. దేశపొండే ఆమెను గురించి చక్కటి 
వ్యాసం రాశాడు, దేశపొండే లాగా వ్యక్తిచి[త్రాలు వేసే రచయితలు భారతీయ భాషల్లో 
బహంకొద్దిమందే వుంటారు. అతని మాటల్లో ఆమె పురుషాధిక్యాన్ని సహించేది కాదు 
కొని పురుషద్వేషిణే కూడా కాదు. (స్త్రీ, జీవితాన్ని మాతృత్వం ఎలా సార్దకం చేస్తుందో 
చెప్పే కథే అమె రాసిన “సంపూర్తి' ఆమె చిత్రకారిణి, ఒక (స్త్రీ చిత్రం వేసింది. ఆ 
చిత్రంలో జీవకళ రాలేదు లోపం ఎక్కడున్నదో గుర్తించలేకపోయింది. దాన్ని 
అసంపూర్తీగానే వదిలి పెట్టింది రోజూ కాలేజీకి వెళ్తుంది పాఠాలు చెప్పి వస్తుంది 
యాం త్రికంగా సాగుతున్నట్టనిపించింది జీవితం లెక్టరర్‌గా ఆమె గుర్గింపబడుతున్నది. 
ఆ గుర్తింపు సంతృప్తి కలిగించటం లేదు. తాను ఎవరి మాటకూ లోబడదు తనమీద 
ఎవరి అధికారాన్నీ సహించదు తన కంతా దూరంగానే వుంటున్నారు. ఒకనాడు కాలేజీ 
నుంచి ఇంటికి వస్తున్న ఆమె వెనుక కొందరు విద్యార్దులు మాట్లాడుకునే మాటలు 
వినిపించినవి. ఆ విద్యార్థులు దూరాన తన మిత్రులతో కలిసి ఏదో చర్చిస్తున్న ఆమె 
కొడుకును చూపిస్తూ ''మన లెక్టరర్‌ ఎవరనుకుంటున్నారు? అదిగో అక్కడున్నాడే, 
ఆ అబ్బాయి "ఆయి * అంటున్నారు. 'అయి' అంటే అమ్మ 

జానూ? ఇన్నాళ్లు ఆమె ఆ విషయాన్ని ఎందుకు ఆలోచించలేదు? ఆమె ఒక 
లెక్చరర్‌ మాత్రమే కాదు. ఒక కొడుకుకు తల్లీకూడా. ఈ ఆలోచనతో ఆమె 
వ్యక్తిత్వానికొక 'పరొఫెకన్‌' కలిగినట్లనిపించింది. ఆమె వ్యక్తిత్వం అసంపూర్ణమైంచి 
కాదు. సంపూర్ణమయింది. గబగబా ఇంటికి వచ్చి ఆ స్త్రీ, చిత్రానికి కొన్ని ప్యాచెస్‌ వేసి 
ఆమె ముఖంలో మాత్ళ వాత్సల్యం ఉట్టీపడేట్టు చేసేంది. చిత్రం సంపూర్తి చెందింది, 


282 మిసిమి, సెపెంబర్‌ 1995 


ఈ శ్లోకానికి అర్దం *- ఆ శూరవీర సహృదయుడు (శూరసేనుడు) తన సంతానం 
జన్మించడానికి ముందే (ప్రథమ సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేసి, ఆ కన్యకను (బ్రాహ్మణుల 
అనుగ్రహాన్ని అభిలషించేటటువంటి అపత్యహీనుడయిన తన మేనత్త కొడుకు, మంచి మిత్రుడు 
అయిన కుంతిభోజునకు ఇచ్చేస్తాడు. 


ఈ విధంగా పుట్టుడానికిముందే కుంతి భవిష్యత్తు న్మిర్ణయించబడింది. అంతకుముందు 
కుమారుడు పుట్టిఉంటే ఇది తప్పేది అతను తన సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు ఆయితే 
మొట్టమొదట కుమారుడు జన్మించి ఉంటే ఆ జ్యేష్పుడు రాజ్యానికి వారసుడయి ఉండేవాడు 
కదా ! కాని వెందట కువూర్తె జన్మించడంతో, అతనికి ఎటువంటి అభ్యంతరవలా 
లేకుండాపోయింది. అందుచేత బ్రాహ్మణుల అను గ్రహాన్ని అభిలషిస్తున్న తన మేనత్త కొడుకయిన 
కుంతిభోజున కిచ్చేశాడు. ఆ రోజుల్లో ఆడపిల్లల ప్రయోజనాలలో ఇదికూడా ఒకటి వివాహం 
అయిన తరవాత ఎట్టాగో పరాయివాడింటికి పోయేది. అంతకుముందు కూడా ఆమెను మి(త్రుడికో, 
(బాహ్మణులకో శుశూష్మార్ధం ఇవ్వడం జర్‌గేది ఆ రోజుల్లో ఇదేమంత ప్రాముఖ్యం కల విషయంగా 
ఎంచబడేది కాదు. అంతకుముందు పురాణాల్లో కూడా దశరధుడు తన కుమార్తెను రోమపాదునికి 
ఇచ్చి వేసినట్టు వర్ణించబడే ఉన్నది. ఈ సంఘటనను ఉద్దేశించే కుంతి ఇలా అన్నది - ““రెండవవాడి 
కంటబడకుండా ధనం దానం చేసివేసినట్టు నా తం(డ్రి నన్ను కుంతిభోజుడికి ఇచ్చివేశాడు.'' 

కుంతికి మరో పేరు పృథ. బహుశ ఆమె బాగా లావుగా ఉండడంచేత ఈ పేరువచ్చి 
ఉండవచ్చు కుంతిదేశపురాజు భోజుని పుత్రిక కావడంతో 'కుంతి' అని వ్యవహరించబడసా గింది 
భోజుడు ఆమెను పరి(గ్రహించింది కూడ ఒక పిచ్చి, కోపిష్టి బుషి సేవా శుశూషల కోసరం. ఆ 
బుషి దుర్వాసుడు. అతను చాలా అనాగరికుడు అని పురాణాలు చెబుతున్నాయి. వంటినిండా 
బట్టలు కూడా కట్టుకునేవాడు కాదు. బహుశ అతని శరీరం నుండి దుర్వాసన కూడా వచ్చేదేమో! 
ఇదేకాక అతను చాలా కోపిస్టివాడనికూడా ప్రసిద్ది. ఈతనికి సువాస (సువాసితురాలు) (బుగ్వేదం. 
10-71-4) అగు క(త్రియకన్య సంవత్సరంపాటు సేవ చేసింది. ఆతనికి ఒక్కసారి కూడ కోపం 
రానివ్వలేదు. అతను వెళుతూ వెళుతూ ఆమెపట్ల (ప్రసన్నుడయి పుత్రప్రాప్తి కలిగించే ఒక మంత్రాన్ని 
ఉపదేశించాడు. మహాభారతంలో ఈ మంత్రాలకు, వాటి అనుప్పానానికి *అభిచారము' ( అభిచారాభి 
సంయుక్తమ్‌) అనే విశేషణం జోడించబడింది. వేదాల్లో అభిచారమం(త్రాలు ఎవరినైనా నాశనం 
చేయడానికీ, ఎవరినైనా పరాజితుణ్ణి చేయడానికీ లేక ఎవరినైనా వశపరచుకోవడానికీ 
(ప్రయోగించబడేవి. ఏ వ్యక్తి మీదనైనా వాటిని ప్రయోగిస్తే తప్పకుండా దానిప్రభావం పడి 
తీరుతుందని నమ్మేవాళ్లు. అభిచారమంత్రంలో అటువంటి శక్తి ఉండేదని విశ్వాసం. కుంతికి 
లభించిన మంత్రాల గొప్పదనమేమిటంటే కుంతి ఏ దేవతనయినా సరే ఆహ్వానిస్తే, అతను 
తప్పుకుండా ఆమెకు వశం అవుతాడు. కుంతి పసితనపు చేష్టగా సూర్యుణ్ని ఆహ్వానించింది. 
సూర్యుడు ఆమెను భోగించాడు ఆమెకు వెంటనే ఒక అందమయిన పుత్రుడు కలిగాడు. 
కన్యాత్వంలో కొడుకు పుట్టడంతో ఆమె సిగ్గుతో ఆ పిల్లవాణ్ని పుట్టగానే వదలేసింది. ఆ పుత్రుడే 
తరువాత 'కర్టుడు* అనే పేరుతో (ప్రసిద్దు డయినాడు. 

మహాభారతంలో ఎన్నో అద్భుత విషయా లున్నాయి. కొన్నింటికి లౌకిక వ్యవహారానికి పొంతన ' 
కుదురుతుంది, కొన్నింటికి కుదరదు మహాభారతంలోని అద్భుత సంఘటనలలో కుంతికి 
జన్మించిన పుత్రుడు సహజ కవచ-కుండలాలతో పుట్టడం ఒకటి. దీనికి పొంతన ఎలా 
కుదురుతుంది ? కుంతి బుుషికి సేవా-శు(శూషలు చేసింది. ఈ సేవలకు అర్ధమేమిటి ? ఈ 
సేవలకు దుష్పలం కర్భుడా ? అలా అయితే సూర్యుడితో ఆ సంబంధం ఎందుకు జోడించ 


మిసిమి, సెప్టెంబర్‌ 1995 283 


బడింది ? ఈ విధమయిన సహజ (పుట్టుకతో వచ్చే) కవచకుండలాలకు అర్ధమేమిటి ? కుంతి 
ఆ పుత్రుణ్ణి వదలివేసినపుడు అతనితో పాటు (ద్రవ్యం (ధనం) కూడా ఉంచింది. అలాగే 
కవచకుండలాలుకూడా ఉంచేసిందా ? కవచకుండలాలు అ(గ్రవర్జానిక్షి అదీ (ప్రధానంగా 
క్ష(త్రియత్వానికి గుర్తా ? విడిచి వేయబడిన బాలకుడు త(తియుడని సూచించడానికే 
కవచకుండలాలు ఉంచివేయలేదు కదా? ఇలాంటి ప్రశ్న లెన్నో మనస్సులో కదలాడుతాయి. సరే 
అదలా ఉండనివ్వండి. ఆ అనాధ బాలుడు అధిరథ సూతుడికి లభించాడు. [ద్రవ్యం (ధనం) తో 
పాటు దొరికాడు కనుక అధిరథుడు అతనికి 'వసుషేణుడు” అని పేరు పెట్టాడు పేరులో కూడ 
క్షతియులవు తగినట్టుగా సేనుడు’ అని పెట్టాడు. దీనివబ్రకూడా, కవచ కుండలాలు చూసి 
ఇటువంటి పేరుపె పెట్టి ఉండవచ్చునని అనిపిస్తుంది. “కర్ణజన్క కు, కవచ కుండలాలకు ఎటువంటి 
స్వాభావికత్వాన్ని చెప్పలేము దుర్వాసమహర్షికి, సూర్యుడికి ఏమైనా సంబంధం ఉండి ఉంటే 
పొంతన కుదిరి ఉండేది కాని మహాభారతంలో అటువంటి దానికి ఏమీ ఆధారం కనబడడంలేదు. 
కన్యాత్వంలో ఈ పుత్రుడు పుట్టడం ఏమిటో కాని, కుంతి జీవితాంతం ఒక మహాదుఃఖభారాన్ని 
- కడుపుచిచ్చును- భరించవలసి వచ్చింది. ఒకసారి వదలివేసిన తరువాత (ప్రత్యక్షంగా అతళ్లి 
చేరదీయలేదు కదా! పెద్దవాడయిన తరువాత జన్మరహస్యమంతా చెప్పినా కూడా కర్టుడు తన 
తల్లీ చేసిన దురాగతాన్ని మర్చిపోలేకపోయాడు; తల్లిని క్షమించలేక పోయాడు. కాని కుంతి 
పుట్టుకనుండి చావుదాకా తను అతనికి జన్మనిచ్చిన 'పాపానికీ, వదలిపె పెట్టివేసిన అన్యాయానికీ, 
(ప్రతిక్షణం (ప్రతిఫలాన్ని అనుభవిస్తూనే ఉంది. 


ఒక తం(డ్రి ఆమెను దత్తు ఇచ్చేశాడు, దానివల్ల ఆమెకు ఈ కష్టం కలిగింది. రెండవ తండ్రి 
ఆమెను ఒక వికలాంగుడి కిచ్చి పెండ్లిచేశాడు. ఈ రెండవ కష్టం ఆమెను జీవితాంతం 
అంటిపెట్టుకునే ఉన్నది. 


పాండురాజుకు రాజ్యాభిషకం జరగ్గానే కుంతి హస్తినాపుర రాజ్యానికి మహారాణి అయింది. 
కాని మొత్తం మహాభారతంలో ఆమె నోటివెంటనే చిట్టుచివర్ణో ఒక్కసారి ఈ విషయం 
ఉటంకించబడింది అభిషిక్తుడు కాగానే పాండురాజు దిగ్విజయం చేశాడు. తనకు లభించిన 
కప్పాలు, కానుకలు, రత్నాలు, సామ్ములు అన్నీ ధృతరాష్ట్రుడికి అప్పుజెప్పి, హిమాలయాలకు 
వెల్లిపోయాడు అతనివెంట కుంతి, మాది కూడా వెళ్ళారు. హిమాలయాల్లో రాజభోగాలతో 
గడిపారేమో కాని హస్తినాపురంలో రాణీ పదవి ఎక్కడ ? హిమాలయాల్లో అరణ్యవాస 
మెక్కడ ? 

కౌరవులకు వేట అంటే మహాఆసక్తి, అందుచేత వాళ్ళు తరుచుగా అడవులకు వెళుతూ 
ఉండేవారు వారి భార్యలు రాజధానీ నగరాల్లోనే ఉండి పోయేవారు. అందుచేతనే శకుంతల 
దుష్యంతున్లో, సత్యవతి శంతనుళణ్లీ తమ వశం చేసుకోగలిగారు పాండురాజు యౌవనావప్టలోనే 
వనాల్లో నివసించడానికి ఎందుకు వెళ్ళాడు ? తను (బతికి ఉండగా, తన రాణులకు ఇతరుల 
ద్వారా పుత్రులు కలిగించే యుక్తి రాజధానిలో ఉండగా చేయడానికి వీలుపడదనా ? అరణ్యంలో 
ఉండగా పుత్రులంతా 'దేవదత్తులే అయారు. ఇది రాజధానిలో వీలుపడి ఉండకపోవచ్చును. 
అరణ్యానికి పోగానే పాండు రాజుకు శాపం తగిలిందని మహాభారతం చెబుతున్నది. ఒకవేళ దాన్న 
నిజవునుకున్నా, ఇంత యౌవనదశలో తన ఇద్దరు భార్యలను వెంటబెట్టు కొని, అది 
దిగిజయయా(త్ర పూర్తికాగానే అడవులకు ఎందుకు వెళ్ళాడనే సమస్యకు జవాబు దొరకడం 
లేదు పుత్రోత్పత్తి కూడా అతి త్వరలోనే జరిపింపబడి ఉండవచ్చును. ఎందుకంటే తను పుత్రోత్పత్తి 
చేయడానికి అసమర్జుళ్లుని తెలియగానే, నియోగం ద్వారా పుత్రులను పాందవలసిందని కుంతికి 





284 మిసిమి, సెప్లెంబర్‌ 1995 
అనాతానావకననానటకలుచటుననతకలాకక లాలన భొనాటత నకు నన WRG RROD ITF TNR నతన నలక MR RTE ALERTED ERTL ననిన నత ARREARS ERR asa at eta. 


చెప్పాడు. ఆ సమయంలో కౌమార్యంలోనే నాకు పుత్రుడు కలిగాడని కుంతి చెప్పవలసి ఉండె. 
ఆనాటి సంప్రదాయానికి అనుగుణంగా (క్షేత్ర బీజ న్యాయం) పాండురాజు విధ్యుక్తంగా అతన్ని 
తన కొడుకనే చెప్పుకొని ఉండగలిగేవాడు. అయితే ఆ సమయంలో కౌమార్యంలో తనకు గలిగిన 
పుత్రుడేమయినాడో ? (బతొకే ఉన్నాడో లేదో ? అన్నసంగతి కుంతికి తెలియదు అటువంటి 
పరిస్థితుల్లో తనకు కౌవూర్యంలో కొడుకు పుట్టాడన్న విషయం పాండురాజుకు చెప్పి 
ఉండకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. 


ధృతరా(ష్ట్రునికి వివాహవముయింది అతనికంటె తనకు ముందుగా పుత్రుడు కలగాలన్న 
అవసరాన్ని పాండురాజు గ్రహించి ఉంటాడు. కాని తను అనుకున్నదంతా తల క్రిందులయ్యేట్టు 
కనిపించింది. ఎందుకంటె గాంధారి ముందుగా కడుపుతో ఉంది. కాని మహాభారతంలో ఆమెకు 
కుంతి తరువాతనే పుతోదయం అయినట్టు చెప్పబడింది. 


కుంతికి వరుసగా ముగ్గురు కొడుకులు పుట్టారు. అప్పుడు రాజుతో మాద్రి '“నన్ను (ప్రజలు 
గొడ్రాలు అంటా” రని చెప్పి ఉండాలి. “నాలో ఎటువంటి లోపమూ లేదు. మీరు అక్కను 
అడిగి ఆ మంత్రం ఒక్కసారి - ఎందుకు ఇప్పించరు?'' అని అడిగి ఉండవచ్చు. 


పాండురాజు కుంతిని అర్దించాడు. కుంతి ఒక్కసారి మంత్రం ఇచ్చింది. మాద్రి అశ్వినీ 
కుమారులను ఆహ్వానించింది, కవలపిల్లలను కన్నది. వాళ్లు కొద్దిగా పెద్దవాళ్ళవ్వగానే మాది 
పుత్రోత్సత్తికై మళ్ళీ రాజును బలవంత పెట్టింది. రాజు మళ్ళీ కుంతిని అర్దించాడు. కుంతి 
మండిపడిపోయింది “నేను పిచ్చిదాన్ని మాద్రికి కవలలు పుడతారని నాకేం తెలుసు? మళ్ళీ 
ఇంకోసారి మం(త్రం ఇచ్చానంటే, అది ఏం జేస్తుందో ఎవడికి తెలుసు ? అలా జరిగితే దాని 
పలుకుబడి ఎక్కువవుతుంది. ఇహ మాలో ఎవ్వరికీ పిల్లలు అక్కరలేదు.” అని అన్నది 

మొదట్లోనే మాద్రికి కవలలు పుట్టివుండకపోతే, బహుశ ఇంకా కొంతమంది పాండవులు 
పుట్టివుండేవారు. 

పాపం, మాద్రి అందగత్తె, జవ్వని. కాని భీష్ముడు ఆమెను పాండురాజుకు చిన్నభార్యగా 
కొనుక్కొచ్చాడు. రాణిపదవి దొరకడం మాట అటుంచి, ఆమె పెద్దరాణి మాత్సర్యంలో మగ్గి 
మసిఅయింది ఒకరోజు ఏకాంతంలో మాదద్రిని చూచి, ఆమె “వద్దు - వద్దంటూ” ఉండగా 
కూడా ఆవెతో సంభోగించి, వురుక్షణాన్నే వురణించాడు పాండురాజు. వూధది 
ఏడ్పు- పెడబొబ్బలు విని కుంతి పరుగెత్తుకుంటూ వచ్చింది, “నీవు వంటరిగానే రా, పిల్లలను 
తేవద్దు అన్నమాట వినగానే, పిల్లలను దూరంగా ఉండమని ఆజ్ఞాపించి కుంతి పరుగెత్తుకుంటూ 
ఘటనాప్టలానికి వచ్చి 'చచ్చానో దేవుడా? అని అరిచింది. రాజును, దగ్గరగా మాద్రిని చూచి ఆమె 
మాత్సర్యం పెల్టుబికింది. “నేను ఇన్నిరోజుల బట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. 
నీవు తెలిసికూడా ఇట్లా చేశావేమిటే ? రాజును రక్షించడానికి బదులు, ఏకాంతం చూసి, రాజును 
వళ్ళో వేసుకున్నావా ? ధన్యురాలివే బాహ్లిక తనయా ! నా కంటె నీవు ఎన్నోరెట్టు ధన్యురాలివి. 
సంభో గజనితమయిన సుఖం మూలంగా మెరిసిపోతున్న భర్తముఖం చూసే అదృష్టం నీకు 
కలిగిరదికదా !' ఈ మాటలకు పాపం, మా(ది ఏమని జవాబు చెప్పగలదు ? ఎలాగో ఒక లాగున 
“నేను వద్దు, వద్దంటూనే ఉన్నాను’ అని అన్నది. దాంతో కుంతి ఇంకా మండిపడ్డది "నేను 
పెద్దభార్యను, నేను అనుకున్నది, చేయదలచుకున్న దానినుంచి నన్ను మరల్పవద్దు. నేను భర్తతోపాటు 
వెళ్ళిపోతాను. లే! ఆయన్ని వదిలిపెట్టు. ఈ పిల్లల సంరక్షణభారాన్ని వహించు,” అని 
గదమాయించింది. 





మిసిమి, సెపెంబర్‌ 1995 285 
PRR ri లలత aati EERIE 


ఆ ఒక్క క్షణంలోనే మ్భుర్ర అయిన మా(దిలో (ప్రొఢత్వం వచ్చేసింది. ఆ ఒక్క క్షణంలోనే 
ఆమెకు తన భవిష్యజ్జీవననమంతా కనిపించింది. ఇప్పటిదాకా సార్దకంకాని జీవితం ఇంకాముందు 
ముందు దైన్యంతో కుమిలి పోగలదని అనిపించింది. ఈ దైన్యాన్నుండి విముక్తికి వకైకమార్లాన్ని 
ఆమె ఎంచుకున్నది. “నేనే భర్తవెంట వెళ్ళిపోతాను నామూలానే ఆయన మృత్యువు వాతపడ్డాడు 
' కదా! నా కోరికా నెరవేరలేదు నీవు పెద్దదానివి కనుక ఆయనతోపాటు పోవడానికి అనుమతించు. 
నీ పిల్లలపట్ల నేను సమభావాన్ని చూపలేను నేను ఈ పాపంనుండి కూడా తప్పించుకోవాలి. 
కుంతి! నీవేనా పిల్లలను స్వంతపిల్లలుగా చూచుకో, సెలవు’ అని అన్నది. 

మాద్రి రాజుతోపాటు చితి ప్రవేశించింది - సతి అయిపోయింది కుంతి చిన్నపిల్లలను, సగం 
కాలిపోయిన శవాలను వెంటబెట్టుకొని, బుషులతోపాటు హస్తినాపురం చేరుకున్నది. 


ఇప్పుడు ఎవరిమీద జాలిపడాలి ? ఎవరిని నిందించాలి! సవతులు ఉండడం ఆ నాటి 
అనేకమంది (స్త్రీలకు మామూలే ఆ సపత్నీత్వంలో కూడా పోటీపడి గొప్పతనం సాధిద్దామన్న 
తపన! కౌసల్యా - కైకేయిలు, (ద్రౌపదీ - సుభద్రలు - వేయేండ్ల తరువాత కాళిదాసు చిత్రించిన 
ధారిణి, ఇరావతి, మాలవికలు! ఆ తరువాత ఎన్నో శతాబ్దాలు గడిచిన తరవాత ఛ[త్రపతి శివాజీ 
రాణులకు, వారి సంతానానికి మధ్య హోరా హోరి పోటీలు? సంఘంలో (స్త్రీ స్థానం భర్తమీద, 
కుమారులమీద ఆధారపడి ఉంది. కనుక భర్తకు మొదటిభార్య కావాలి; లేకపోతే అతిగా 
ఇష్టమయిన భార్య కావాలి. పుత్రుడికి సంపదలు కూర్చిపెడదామనీ, రాజ్యంలో భాగం వచ్చేట్టు 
చేద్దామనే ఇన్ని అగచాట్లు. ఇదే (స్త్రీ నుదుటి(వ్రాత ! “రా, మనం ఒకరి నొకరం ఓదార్భుకుందాం, 
పరస్పరం సహకరించుకుందాం'* అన్న భావం ఎక్కడా కనిపించదు (ద్రౌపది అర్జునుడిపట్ల కోపం 
వ్యక్తంచేస్తూ “మళ్ళీ నా దగ్గరకు ఎందుకు వస్తున్నావు? సాత్వతవంశానికి చెందిన సుభద్రను 
తెచ్చుకున్నావుగా. ఆమె దగ్గరకే పో,' అని ఈసడించుకొన్నది కాని సుభద్ర నమస్కరించడానికి 
వచ్చేటప్పటికి ఆమెను కౌగలించుకొని, “దేవీ! నీ భర్త సదా విజయు డగుగాకు అని అన్నది 
అయితే ఆ సమయంలో ద్రౌపది తన సవతిపట్ల జొదార్యం చూపిస్తున్నబుకాదు ఆమెలో తన 
భర్త గొప్పతనం, గౌరవ (ప్రతిష్టలను గురించిన చింతయే ఎక్కువగా కనబడుతున్నది ఈ (క్రొత్త 
సంబంధం చాలా ఉపయోగకరం కాగలధు అన్నభావం ఉండడంతోనే జొదార్యాన్ని (ప్రదర్శించింది. 


కుంతి కరోర హృదయురాలు. మా।దిపట్ట ఆమెకు ప్రేమ ఉండడానికి అవకాశమే లేదు. 
అయినప్పటికీ ఆమె సంతానం పొందడానికి సహాయం చేసింది. దీనివలన ఆమెలో న్యాయం ఉన్నట్టు 
గోచరిస్తుంది. మా।ద్రితో అంత కటువుగా మాట్లాడానికి కారణాలు ఉన్నాయి. పాండురాజు 
(బతొకేఉంటే, ఆ రోజు కాకపోతే రేపు హస్తినాపురం రాజ్యంపై అధికారం చేజిక్కించుకునే అవకాశం 
ఉండేది. దాంతో ఆమె జ్యేష్టపుత్రుడు యుధిష్టిరుడు సహజంగానే రాజ్యానికి వారసుడయ్యేవాడు 
కుంతి పాండురాజు ఆరోగ్యాన్ని ఎల్లవేళలా అతి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండేది మాద్రిని 
ఎత్తి పొడవడంలో గల అర్దం “నీకు అంతా తెలిసి ఉండికూడా, రాజుతో ఏకాంతంలో ఎందుకు 
కలిశావు?' అని మాత్రమే! కాని ఈ సందర్భంలో రాజును అయ్యో పాపం అనడం, మాది 
నెత్తిన దోషం ఆరోపించడం అంత న్యాయసమ్ముతం కాదు. కాని కుంతి వునోనిబ్బరాన్ని 
కోలో ఎయింది, 

మా ।దికి చనిపోవడం తప్పు వేరే గత్యంతరం లేదు. తన దృష్టిలోనే గాక, రాబోయే కథ దృష్టిలో 
కూడా. హస్తినాపురంలో సత్యవతీ, అంబాలికల వంటి అత్త అత్త, అత్త వితంతువులుగా ఉండనే 
ఉన్నారు. వారిలో తానొకతె అవుతుంది. పురుషుడితో సాంగత్యం అన్నమాట లేదుకదా. ఆ 
సంబంధమే లేకుండా పోయింది దానికంటే హిమాలయాల్లో అరణ్య వాసమే మేలు. కనుక 








286 మిసిమి, సెపెంబర్‌ 1995 





సహగమనం చేసి మరణించడం కంటె మా దైకి గత్యంతరం కనబడలేదు తన నెత్తిన తప్పు 
పెట్టించుకొని, కుంతికి పెద్దతనం కట్టిపెట్టి, అంబవలె హా వో కారాలు చేయకుండా, సుకుమారు 
రాలయిన మాద్రి మృత్యు గహ్వరంలో (ప్రవేశించింది. 

ఇక్కడినుంచే కుంతియొక్క_ కఠోర జీవితం (ప్రారంభ మవుతుంది. హస్తినాపుర మార్గంలో 
ఇరువైపులా బారులు దీర్చిఉన్న పౌరులు “ఈ పిల్లలు అతని పిల్లలేకదా!' అనీ, “అతని పిల్లలు" 
ఎలా అవుతారు?' అనీ, 'ఆం! అతని పిల్లలే అయి ఉంటారులే అన్నీ రకరకాలుగా చర్చలు సాగిస్తూ 
ఉన్నారు ఈ చర్చలు విని కుంతికి ఎలా అనిపించి ఉంటుంది? వెంట బ్రాహ్మణులు, బుషులు 
ఉన్నారు. పాండురాజు, మాద్రి శవాలు ఉన్నాయి. భీష్ముడు అందరిని గౌరవించాడు. రాచ 
వుర్యాదలతో పాండురాజుకు, మా।దికి ఉత్తర(క్రియులు జరిపించాడం హస్తినాపుర 
రాజకుటుంబములోనూ, నగరమంతా సూతకం పాటించారు. దీని వలన పాండు పుత్రులకు 
యుఎంవరాజత్వ గౌరవం అభించింది. పెత్తం[(డి పు(తులతోపాటు వారి విద్యాభ్యాసం 
(ప్రారంభమయింది. కుంతి హాయిగా శ్వాస తీసుకొని ఉంటుంది. 


కాని ఈ హాయి ఎక్కువ రోజులు ఉండలేదు. (క్రొత్త (క్రొత్త కష్టాలు ఎదురు కాసాగినాయి. 
పాండవులు రాజకుమారులుగా ఎంచబడ్డారు, కాని రాజ్యానికి ఎకైక ఉత్తరాధికారులుగా వారిని 
గురించి ఎక్కడా ఉటంకించ బడలేదు అటు ధృతరాష్ట్రుడు రాజ్యాభిషిక్తుడు కాకుండానే రాజు 
అయి కూర్చున్నాడు. కొన్నిసంవత్సరాలు పుత్రులు యుక్త వయస్కులయ్యేవరకు కుంతి 
సుఖశాంతులతో కాకపోయినా, హాయిగానే గడిపి ఉండాలి అప్పుడు కూడా పిల్లల సంరక్షణ 
చేస్తూనే ఉండిఉండాలికదా, పిల్లల విద్యాభ్యాసం (ప్రారంభవుయిన దగ్గరనుండి గొడవలు 
(ప్రారంభమయినయి కుంతి పుత్రుడు భీముడు దుందుడుకువాడు. అతను తన పెత్తం(డి 
ధృతరాష్ట్రుడి కొడుకులలో లోపాలు వెదకి, వాళ్ళను ఏడిపిస్తూ ఉండేవాడు. వాళ్ళు చెట్టు ఎక్కితే, 
భీముడు బలంగా చెట్టు ఊపి వాళ్ళను క్రింద పడవేసేవాడు. కొట్లాటలు, దెబ్బలాటలు నిత్యమూ 
జరుగుతూనే ఉండేవి శస్రాస్త్ర విద్యల్లో కూడా పాండవులు కౌరవులను మించిపోయారు. 
భీముడే కాకుండా మిగతావారు, ముఖ్యంగా జ్యేష్టుడయిన ధర్మరాజు, వ్యవహార దక్తులని 
పేరుపొందారు. ఆ గొప్పుదనమూ కుంతి నేర్చిన చదువు సంధ్యలదే! 

ధృతరాష్ట్రుడికి వందమంది, పాండురాజుకు ఐదుగురు, మొత్తం 105 మంది రాకుమారులు 
వారిలో ధర్మరాజు అందరికంటె పెద్దవాడు అంతేకాదు, అతను తెలివిగలవాడు, విజ్ఞుడు, 
అందగాడు, చక్కటి నడవడి గలవాడు. విశ్వాసపాత్రుడుగా రూపాందాడు. కనుక అతడే 
రాజవుతాడు అనే నిశ్చయం, విశ్వాసం కలగడంతో పొండవులనుం (పజల దృష్టినుండీ, 
రాజధానీనగరంనుండీ తొలగించివేయాలని దుర్యోధనుడు, ధృతరా(ష్టుడు (ప్రణాళికలు 
వేయసాగారు. ఉపాయంగా వారు పాండవుర్నీ, కుంతినీ వారణావతం పంపించి వేశారు. 
లాక్షాగృహంలో సజీవంగా దహనం చేసి వేయాలన్న వారికుట్ర విదురుని ముందు జా గ్రత్తవల్త 
తప్పిపోయింది. ఈ సందర్భంలో కూడా కుంతి అసావూన్యథైర్యాన్ని (ప్రదర్శించింది. 
రోజూ(బాహ్మణసంతర్హణ పేరుపెట్టి ఆమె పురోచనుని కనుగప్పే ప్రయత్నం చేసింది పాండవులు 
స్వయంగా ఇంటికి నిప్పు పెట్టారు. పాండవుల బదులు దుష్ట పురోచనుడు, ఆతనితోపాటు 
అవూయకురాలయిన కిరాత స్త్రీ తన ఐదుగురు పుత్రులతోసహా ఆ వుంటులకు ఆహుతి 
అయినారు. ఈ సందర్భంలో ఇది పాండవులు చేసిన దురాగతం అవునా కాదా అన్న (ప్రశ్న 
కలుగుతుంది. అయితే పాండవులు చేసిందల్లా కు[ట్రుదారులు అయిన సోదరుల కుతం(త్రాల 
నుండి తప్పించుకొని బయటపడడమే. ఇది ఇతరుల నెవరినైనా బలి యివ్వకుండా సాధ్యపడలేదు. 


మిసిమి, సెప్పెంబర్‌ 1995 287 








ఇది ఈ అధ్యాయంలో స్పష్టం చేయబడింది బహిరంగంగా యుద్దంచేసి మరణించడానికి వారు 
సిద్దులే కాని కపటంగా చంపబడడంలో అపకీర్తి. మహాభారతంలో ఇతరత్రా కనబడే స్వ, పర 
భావం ఇక్కడ కూడ కనబడుతుంది, 


కల్టు(త్రావి, పుత్రులతోపాటు, ఆ రాత్రి తెలివి దప్పి అక్కడ పడుకున్న (స్త్రీ ఆటవికురాలు. 
ప్రస్తుత ముద్రణలో “అప్రయత్నంగా మృత్యువే అక్కడకు తీసుకొచ్చిందా అన్నట్టు ఒక భిల్ల (స్తీ 
అక్కడికి వచ్చింది కల్చుత్రావి మత్తిల్లి పడుకున్నది ' అన్న అర్టంకల ఒక శ్లోకం ఉన్నది విభిన్న 
ము(ద్రణలలో ఉండి, (ప్రక్షిప్తాలని నిరూపించబడడంతో వదలి వేయబడిన శ్లోకాల అర్థాలు ఈ 
విధంగా ఉన్నాయి. ఒక శ్లోకంలో “ఆ నిషాద (స్త్రీ దుష్టురాలు, మరియు పురోచనుడికి విశ్వాస 
పాత్రురాలు' అని చెప్పబడింది ఇంకోదాంట్టో “ఆమె దుష్టురాలు (పాపి) కుంతిపట్ల పైపై 
మై(తీభావం కనపరుస్తూ ఉండేది (సథిమానిని)' అని ఉంది. వ్రాత (ప్రతులను పరీక్షిస్తున్నప్పుడు, 
తులనాత్మకంగా (ప్రక్షిప్తాలని నిరూపించబడిన శ్లోకాలు, (ప్రాచీన మహాభారతానికి ఆ తరువాత 
దాంట్లో జోడించబడిన శ్లోకాలకు గల భేదాన్ని చక్కగా విశద పరుస్తాయి. 


తరువాత జొప్పించబడిన శ్లోకాల వల్ల ఆ నిషాద ప్రే దుష్టురాలనీ, చంపదగినది అనే భావం 
కలుగుతున్నది. మూల శ్ఞోకం పరిస్థితిని చక్కగా వివరిస్తుంది. *“మృత్యువుచే ఆహ్వానించ బడ్డట్లు 
ఆమె అనుకోకుండా అక్కడికి వచ్చింది. దాంతో పాండవుల పట్ల దుర్యోధనుడు చేసిన కుట్ర 
విఫలం కావడానికి అవకాశం కలిగింది” ఈ వర్ణన స్వాభావికంగా తోస్తుంది. బహుశః ఆ నిషాద 
(స్తీ అక్కడ ఉండడంతో ఆ రాత్రే పారిపోవడానికి వేసిన ఎత్తు న్నిరయించబడ్డట్టు తోస్తుంది 
ఐదుగురు పుత్రులతో సహా గుర్తు పట్టడానికి వీలు లేకుండా మాడి మసి అయిన ఆ (స్త్రీ మర్నాడు 
పౌరులకు కనిపించింది దాంతోపాటు పాండవులను చంపదలచిన పురోచనుడి శరీరంకూడ 
కనిపించింది దీని వలన పాండవులు తగలబడి పోయారని నిరూపితం అయింది. వాళ్ళు ఒక 
సంవత్సరం పాటు ఎవరికంటా పడకుండా దాక్కొని (బ్రతక గలగడం సాధ్యపడింది. నిషాద (స్తీ 
మరణం కధా సూత్రాలను జోడించే ఒక ప్రకరణం మాత్రమే. 


ఇల్టు తగలబడి పోయేట్టుగా ఉంది, మనం ఇటువంటి చోట ఉండడం దేనికి ? అని భీముడు 
సోదరులను అడిగాడు దానికి ధర్మరాజు ఇచ్చిన జవాబు మూలంగా ఆ పరిస్టితులలో అంతకు 
భిన్నంగా చేయడానికి వీలు లేదన్న విషయం స్పష్టం అవుతుంది. అతను '“వునకు ఏమీ 
తెలియనట్లుగా ఇక్కడనే ఉండాలి. మనకు సందేహం కలిగినట్టుగా పురోచనుడికి తెలిసిందంటే 
మనలను ఎలాగో తగలపెట్టి చంపివేస్తాడు ఇక్కడ అగ్నికి భయపడి మనం ఎక్కడికైనాదూరంగా 
వెళ్ళిపోతే దుర్యోధనుడు మనలను శ'స్తా (స్రాలతో చంపివేయిస్తాడు. అతనికి హస్తినాపురమనే ఒక 
ప్రత్యేక ప్రదేశం లభించింది. కాని మనకు ఇంకా అటువంటి ప్రదేశం లభించలేదు. అతన్ని సమర్ధించే 
ఒక పక్షంకూడా యేర్పడింది. మన పక్షాన ఇంకా ఎవరూ లేరు. అతను ధనవంతుడు, మనం 
ధనహీనులం. అతను మనలను తప్పుక చంపించివేస్తాడు అందుకని మౌనంగా ఉండడమే మేలు, 
వేటపేరు పెట్టుకొని రోజూ బయటకు వెళ్ళి, ఈ లాక్షా గృహం నుండి తప్పించుకొని 
బయటికిపోయే మార్గం అన్వేషిద్దాం. నక్షత్రగమనాన్ని అధ్యయనం చేసి దిక్కుల తీరుతెన్నులు 
గమనిద్దాం, ఇక్కడ నుండి బయటపడడానికి ఒక సొరంగం (త్రవ్విద్దాం'' అని అన్నాడు. ఇక్కడ 
పాండవుల దీన పరాధీన పరిస్టితీ, కౌరవ, ధృతరాస్త్రుల దౌష్ట్యం చక్కగా విశదమవుతుంది. 


'కుంతి తన సంతానం వెంటనే ఉన్నది. అతి జాగరూకతతో ఆమె వారి అన్నిపనులకూ, 
(ప్రణాళికలకూ సహకరించింది. లాక్షాగ్సృహం తగులబడిపోయిన రాత్రి చీకట్లో వేగంగా పరగెత్తవలసి 
వచ్చినపుడు ఆమె చాలా బాధ పడింది. నగరాన్ని వదలి, అరణ్యాల్లో ప్రవేశించినపుడు దట్టమయిన 


288 మిసిమి, సెప్టెంబర్‌ 1995 


చెట్ల మూలకంగా వారికి నక్షత్రాలుకూడ కనబడలేదు. అడవిమార్గం, పొదా-పు(టా- నడవడం 
కష్టమయి పోయింది. అప్పుడు భీముడు ఆమెను తన భుజములమీద ఎక్కించుకున్నాడు. చివరకు 
దగ్గర్గో జలచర పక్షుల కలవరం విని అందరిని ఒక చెట్టుక్రింద కూర్చోబెట్టి, భీముడు నీరు 
తేవడానికి వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేసరికి అందరూ అలిసి- సాలిసి నిద్రపోయి ఉంటారు 
భీముడు కుంతినిచూచి మెత్తటి పరుపుల మీద కూడ నిద్రపట్టని ఈమెకు కటికనేలమిద గాఢమైన 
నిద్ర పట్టింది కదా!” అని అనుకుంటాడు. కాని నేలమీద పడుకోవడం కుంతికి అంత కష్ట(ప్రదం 
కాదు, ఆమె తన హక్కులకై అతి జాగరూకతవహించే (స్త్రీ పై పెచ్చు తన క్షత్రియత్వంపట్ల అతి 
గర్వంకలది కూడా ఆమెదృష్టిలో జీవితం అంటేనే సంఘర్షణ సంఘర్షణసముయంలో 
విచలితురాలయ్యే స్వభావం కలదికాదు ఆమె. 


ఆ తరువాతి యాత్రలోకూడా ఇదే కనబడుతుంది హిడింబతో ఉండడానికి ఆమె భీముడికి 
అనువుతి ఇచ్చింది. ఆ కఠోర వనయా(త్రలో హిడింబతో స్నేహం కుదుర్చుకుంది. ఈ 
హిడింబాపుత్రుడే ముందు ముందు యుద్దంలో అతి క్లిష్ట్రవుయిన జీవన్మరణ సమస్య 
ఎదురయినపుడు ఎంతగానో ఉపకరించాడు. బకాసురుళ్లో వధించమని ఆమెయే భీముణ్ణి బలవంత 
పెట్టింది. (ద్రౌపది ఐదుగురికి భార్యకావలెనని ఆమెయే నిర్ణయించింది ఐదుగురిలో అంతః 
కలహాలు రాకుండా ఐకమత్యాన్ని స్టాపించింది. ఈ వివాహానికి ముందు వారు ఒక తల్లికి ఐదుగురు 
పుత్రులనిపించుకునే వారు కాని అటుతరువాత మాద్రి పుత్రుల్ని విడగొట్టుడానికి దుర్యోధనుడు 
చేయబోయే పన్నాగం పారకుండా అంతకు ముందే (ద్రౌపది వచాలకంగా ఐదుగురినీ 
ఏకసూ(త్రబద్దుల్ని చేసింది ఆమె పాండవుల్ని (ద్రౌపదికి ఒప్పుగించి, తాను ఒక (ప్రక్కకు 
తప్పుకుందేమోనని అనిపిస్తుంది. కాని ఒక మూల కూర్చోని వ్యవహారమంతా చూసుకునే నిశ్చింతత 
ఆమెకు ఇంకా ఏర్పడలేదు. ఆమెపెద్దకొడుకు యుధిష్టిరుడే ఆమెకు పరాధీనజీవితం కల్పించాడు. 
ఈ జీవితంలో ఆమె ఎన్నో కష్టాలను అనుభవించింది. జూదంలో అంతా ఓడిపోయి పాండవులు 
వనవాసానికి బయలుదేరినపుడు విదురుడు ఇలా అన్నాడు: ' ఆమె సుకుమారి, వృద్దురాలు కనుక 
ఇహ కుంతి మీతోపాటు ఉండడం వీలుపడదు ఆమె ఇంట్లో వుంటుంది”: ఈ దుఃఖ సమయంలో 
ఆమెకు పాండురాజు, మాది జ్ఞాపకం వచ్చారు. “పాండురాజు అదృష్టవంతుడు, ఆయన పుత్ర 
ముఖదర్శనం బాగా చేశాడు కానీ ఈ దుఫ్టితిని చూడలేదు. మా (ది జ్ఞాపకం రాగానే ఆమెకు తన 
జీవితంలోని వైఫల్యం కొట్టవచ్చినట్టు కనపడింది. 'మా(ద్రి ధన్యురాలు, ఆమె బుద్దిమంతురాలు, 
సద్గతి పొందింది. రతి, మతి; సద్గతి అన్నీ ఆమెకు లభించినాయి. అన్ని విషయాల్లొ ఆమె నన్ను 
మించిపోయింది. జీవితం పట్ల నాకు గలమమకారం మూలానేనేను ఈ రోజు ఇన్ని కస్టాలు పడవలసి 
వస్తున్నది.?* (2-7-18-20) 


ఈ పదమూడు సంవత్సరాలలో ఆమె ఏమేమి కష్టాలు అనుభవించిందో, హృదయంలో 
ఎన్నెన్ని కోర్కెలు పెంచుకుందో అన్న విషయం మనకు ఉద్యోగపర్వంలో అర్థమవుతుంది (ద్రౌపది 
తన పుత్రుల్ని పుట్టింటికి పంపివేసి, ఒక రకంగా పతులతో వనవాసాన్ని స్వీకరించింది. కాని కుంతి 
పుట్టింటికి పోకుండా విదురుడి యింట్లో ఉంటూ, రోజూ తన శత్రువుల వైభోగాలను కండ్డారా 
చూసేవనవాసం అనుభవించాల్సి వచ్చింది. కృష్ణుడు మధ్యవర్తిత్వం స్వీకరించి, కుంతిని 
కలుసుకోవడానికి వెళ్ళినపుడు కుంతి అతనిని కౌగలించుకొని ఏడువసాగింది. బాల్యంనుండే 
నేటివరకు అనుభవించిన సమస్త కష్టాలను తలపోసుకొని, తలపోసుకొని ఏడ్చింది. హస్తినాపురం 
వెళ్ళుతూ మళ్ళీ కృష్ణుడు ఒకసారి ఆమెవద్దకు వెళ్ళాడు. కుంతి తన పుత్రులకు యిచ్చిన సందేశం, 
కుంతి మనస్సులో ఆ సమయంలో ముల్టులా గుచ్చుకొంటున్న బాధలకు, భవితవ్యంపట్లు 








మిసిమి, సెప్లెంబర్‌ 1995 289 


ఆమెకుగల ఆశలకు, మానసిక దార్జ్యానికి, కారిన్యానికి నిదర్శనం ఆమె చెప్పిన సందేశంలో ఒక 
వాక్యం వస్తుంది రెండు మూడు చోట్ల అదేవాక్యం సోమెతలా కూడా వాడబడింది. కుంతి ఇలా 
అంటుంది: “వివాహం మూలకంగా నేను ఒక గుండంనుండి వురొక గుండంలో పడ్డాను 

| ((హైదాత్‌- (హదమివ)'. ఆమె అభిప్రాయానుసారం ఒక మంచిచోటునుండి మరో మంచిచోటికి 
వచ్చాను రాకుమార్తెగా ఉండేది, పట్టమహిషి అయింది “ఇతరులు నా ఆ(శ్రయంలో ఉండవలసిన 
తరుణంలో నేను ఇతరుల ఆ(శయం ఆశిస్తున్నాను ' అనే భావం ఆమెకు కలిగింది 
పాండురాజులాంటి దుర్చలుడి మెడకు కట్టబడింది. కనుక నేటి దృష్ట్యా ఆమెపట్ల జాలి 
కలుగుతుంది కాని ఆమెకు అలా అనిపించలేదు ఏది ఏమైనా పాండు రాజు’ కదా! అతను ఆమెకు 
ఇతరులద్వారా పు(తులను పొందడానికి సౌకర్యం కల్పించాడు పాండురాజు (బతికిఉండి 
హస్తినాపురం వచ్చిఉంటే, ఆమె పట్టమహిషి అయిఉండేది ఆతరువాత సునాయాసంగా 
రాజమాత అయిజఉండేది, కాని ఆమె భర్తయే ఆమెను మొదటిసారి వంచించాడు, ఆ సంకటంనుండి 
అతి ధైర్యంతో బయటపడి రాజమాత కాబోతూఉండగా, ఆమె కొడుకే ఆమెను వంచించాడు 
భర్తవల్ల ఆమెకు ఇంద్రియ సుఖం లభించలేదు ఒక్కసారి, అదీ చివరిసారి అనుకోండి, మాద్రికి 
ఆ సుఖం లభించింది కాని దానివల్ల ఆమె మండిపడ్డ ది ఆ సుఖం తనకు దొరకదని కుంతికి 
తెలుసు ఈ (ప్రకరణంలో పతి మృత్యువువల్ల పట్టవుహిషి పదవీ, పుత్రుల మూలకంగా 
రాజమాతపదవీ ఆమె కోల్పోయింది ఇది ఆమె దృష్టిలో మహత్తరమయిన కష్టం ఆమె మా దిని 
“నేను ఆయన్ని ఎంత జాగ్రత్తగా చూచుకొనేదాన్ని' అని ఎత్తిపాడవడంలోగల అర్హమిదే 


రాజ్యం పోగొట్టుకొని పుత్రులు వంచనచేశారు సరే, ఇప్పుడు ఇంకో (క్రొత్త ఆపద వచ్చిపడింది, 

. జ్యేష్టపుత్రుడయిన యుధిష్టీరుడూ, అతనికి అత్యంత విధేయులయిన తమ్ములూ, ఇతరులూ 

సంధికి సన్నద్దులవుతున్నారు. అప్పుడామె ఈ సంధి ఎక్కడ క(త్రియోచితం కాకుండానూ, 

అవమానజనకంగానూ అవుతుందోనని భయపడ్డది అందుచేత ఆమె కృష్ణుడిద్వారా ఈ సందేశం 

పంషించింది ఆమె కృష్ణుడితో “భీముడితోను, అర్జ్హునుడితోను తమకు జరిగిన అవమానాలను 
మరచిపోవద్దని చెప్పు! అని అన్నది 


“అవమానాలను మరచిపోవద్దు! అని ఆమె కృష్ణుడిచేత భీమార్దునులకు చెప్పి పంపించింది 
కాని నిజానికి ఈ ముఖ్యమైన సందేశం ధర్మరాజుకు జ్యోష్టపుత్రుడూ, రాజ్యానికి వారసుడూ 
అయిన ఈతనిలో యుద్దం చేద్దామని కాని, యుద్దంలో గెలుపొందుదామని కాని కోర్కెలేదు 
“కృష్ణా! యుధిష్టిర మహారాజు ధర్మాత్ముడు అతనితో “నాయనా, నీ ధర్మం నశించిపోతున్నదయ్యా 
నీవు చేయదలచుకోనిది చేయవద్దు మందుడు, అవిద్వాంసుడు శబ్రజాలంలో చిక్కుపడిపోయిన 
(బాహ్మణునివలె నీకు ఒకటే ధర్మం కనిపిస్తుంది. బ్రహ్మదేవుడు తన వక్షఃస్తలంనుండి క్షత్రియులను 
పుట్టించింది బాహుబల (ప్రదర్శనకు (ప్రజాపాలనంలో రాజు న్యాయాన్ని, ధర్మాన్ని మరచిపోతే 
వాడు నరకానికి పోతాడు, ప్రజల నందరిని కూడ నరకానికి ఈడ్చుకుపోతాడు తండ్రివలన 
లభించిన రాజ్యభాగం చేజారిపోయింది. దాన్ని మళ్ళీ హస్తగతం చేసుకో నీ ప్రవర్తనచూసి 

శత్రువులకు ఎంతో సంతోషం కలుగుతున్నదిరా. నిన్ను కనికూడా, నేను ఇతరులమీద ఆధారపడి 
(బతకటంకంచె దుఃఖ(ప్రదమైన విషయం మరొకటి ఉంటుందా? నీవు రాజధర్మాన్ని నిర్వర్తించు. 
పితరులను, స్వయంగా నిన్ను, తమ్ముళ్ళను నరకం నుండి తప్పించు, ఇంత చెప్పీ ఆమె 
ఊరుకోలేదు. (ప్రాచీన చారిత్రకాలశాన్ని వినిపించింది. అది విదురా (లేక విదులా) - పుత్ర 
సంవాదమనే పేరిట ప్రఖ్యాతమయింది 'విదురా! అంటే 'జ్ఞానం కలి అని అర్ధం. ఆ వర్ణన 
కుంతియొక్క_ వ్యర్షనమే అని మనం (గ్రహించాలి. ఆమె ఎటువంటిది - యశస్విని, మన్యుమతి 


290 మిసిమి, సెప్టెంబర్‌ 1995 





(కోపం, స్వాభిమానం కలది) కులే జాతా (ఉత్తవుకులంలో పుట్టినది), క్షత్ర ధర్మరతా 
(కా(త్రధర్మాన్ని ఆచరించేది) దీర్హదర్శిని (దూరదృష్టి కలది), విశ్రుతా రాజ సంసత్సు 
(రాజసభలలో (ప్రసిద్ది వహించినది), శ్రుతవాక్యా, బహు(శుతా (చాలా విషయాలు తెలిసింది). 
ఆ పుత్రుడు ఎటువంటివాడు - సింధురాజుచేత ఓడినవాడు, ఎప్పుడూ ని(దపోయేవాడు, 
దుర్భలమనస్సు_డు, నిరానందుడు, ధర్మజ్ఞానం లేనివాడు, శత్రువులకు ఆనందం కలి గించేవాడు. 
అటువంటి పు(త్రుళ్లో విదుర చివాట్లు పెట్టినట్టు, కుంతికూడా యుధిష్టిరుక్లో చివాట్టు పెట్టింది. 
ఈ ఉపాఖ్యానంలో కొంతభాగం ఇలా ఉన్నది (ఉద్యోగ పర్వము 131-135) 


“నీవు యిలా చచ్చిన మొద్దులా ఎలా ని(ద్రపోతున్నావు? అరే పామరుడా! పరాజితుడవై 
నిద్రపోవద్దు. లే నీ శౌర్య, పరాక్రమాల ప్రభావాన్ని చూపించు, చూపించి సద్గతి ( వీరస్వర్లాన్ని) ని 
పొందు ఆరే కాపురుషుడా! నీవు ఇహలోకంలో కీర్తి, పారలౌకిక పుణ్యం అంతా చేజార్భుకున్నావు 
పుత్రుడిరూపంలో నీవు నా కడుపున కలిపురుషుడిలా వచ్చావు ఏ రాజవంశంలోను ఇటువంటి 
వాక్ళూరుడూ, ఏ మాత్రం పనిచేయని గాడిదా పుట్టకుండా భగవంతుడు చేయుగాక నీ పేరు 
సంజయుడని పెట్టబడింది దాన్ని సార్దకంచేసుకో నేనూ, నీ భార్య ఆశ్రయణీయలు (ఇతరులకు 
ఆ(శయం ఇవ్వదగినవాళ్ళుగా) ఉన్నాము. మమ్ములను ఆ(శితులను ఎందుకు చేస్తావు?” అని తల్లి 
అంటుంది 


పుత్రుడు - “అమ్మా! ప్రపంచంలో లోహాన్నంతా సమకూర్చి, భగవంతుడు నీ హృదయాన్ని 
(కోధపూర్ణముగాను, దయారహితంగాను, వైరపూర్ణంగాను తయారుచేశాడు ఏకైకపు(త్రుణ్ణి 
పట్టుకొని ఇలా చివాట్లు పెడుతున్నావు ఇదెక్కడి క(త్రియాచారమమ్మా! నేను చనిపోయిన 
తరువాత, లేక నీ కండ్లకు కనబడకుండా పోయిన తరువాత, ఈ సా(మ్రాజ్యమూ, ఈ 
అలంకారాలూ, ఈ జీవితమూ నీకు నచ్చుతాయాం'' అని అడిగాడు 


“నీవు మాట్లాడడానికి, నా గాయాలకు కారం పూయడానికి ఇదే సమయంరా నాయనా! 
సామర్ధ్యంలేని వాత్సల్యమూ, సహేతుకం కానటువంటి వాత్సల్యమూ గాడిద (ప్రైమలాంటిదే 
నీవు క(త్రియుడివి, విజయాన్నో లేక మృత్యువునో సాధించు."' 


పుత్రుడు చివరి ఎత్తుగా “నా దగ్గర ధనమే లేదు కదమ్మా! నేను ఏ ఆధారంతో యుద్దం 
చేసేది? సేనలు ఎలా సమకూర్శుకునేది?'' అని అన్నాడు 


“అలా అనబోకు, నా దగ్గర గుప్తధనం ఉంది. నీవు యుద్దానికి సిద్రపడితే అది నీకు ఇస్తాను.”' 
సంజయుడు యుద్దం చేశాడు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి సాధించుకున్నాడు. 


“కృష్ణా! ఈ ఉపాఖ్యానం యుధిష్టిరుడికి వినిపించు, అర్జునుడికి వినిపించు క్షత్రియ (స్త్రీ ఏ 
ఆశలు పెట్టుకొని పుత్రుల్ని కంటుందో ఆ ఆశలను సార్ధకం చేసే అవకాశం వచ్చింది అందరూ 
కలిసి యుద్దం చేయండి. పెద్దవాళ్ల రాజుని చేయండి. కృష్ణా! నా కోడలుతో తను ఉత్తమకులానికి 
చెందిన ష్ర్రీనని జ్ఞాపకం చెయ్యి.” 

గుర్రాన్ని కొరడాతో కొట్టినట్టు, కుంతి తన మాటలచే తన పు[త్రుల్ని యుద్దానికి సన్నద్దం 
చేసింది భీముడికి, అర్జునుడికి, నకులుడికి, సహదేవుడికి, చివరికి కోడలికి పంపిన సందేశంద్వారా 
'యుధిష్టిరుక్లో శరణాగతుక్లో కా నివ్వకండి' అన్న భావమే వ్యక్తం చేసినట్టుంది కుంతీదేవి హృదయం 
'వ(జాయసా' - వజంలా కరోరమైనదని అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కాని 
ఇంతకంటె కఠోరంగా కర్ణుడు కుంతిని చివాట్టు పెట్టాడు. ఛీ కొట్టాడు. ఆమె కర్టుణ్లో 





మిసిమి, సెపెంబర్‌ 1995 291 


కలుసుకోడానికి వెళ్ళకపోయినా ఏమీ బాధలేదు కాని ఆమెకు దుర్యోధనుడి ఎత్తుగడ వ్యర్దం 
చేయడం (ప్రధానం. ఇన్నిరోజులు అనుభవిస్తూ వచ్చిన దుఃఖానికి ప్రతీకారం చెయ్యాలికదా! 
అందుచేతనే గత్యంతరంలేక ఈపనికి ఒప్పుకున్నది ఆమె సాధారణ  స్త్రీవలె కర్లుళ్లి కలుసుకోవడానికి 
వెళ్ళింది ఒక (ప్రత్యేకమయిన హేతువును సాధించాలా? కర్టుడు ఎవడు? ఆమె తెలియచెప్పింది. 
“ఐదుగురు సోదరులతోపాటు నీవు ఆరవ వాడివి యుద్దం చేయవద్దు. నీ “సూత పుత్రత్వం' 
పోయి నీకు “క(త్రియత్వం” లభించగలదు. ఇలా ప్రలోభం కూడా చూపించింది. 


కర్ణుడి జవాబు కొరడా దెబ్బకంటె చురుకుగా అంటింది మొదటి సంబోధనలోనే 'క్షత్రాణీ 
అని ఎత్తిపొడిచాడు. ''క్షత్రాణీ! నీవు చెప్పే మాటలమీద నాకు నమ్మకం ఉంది నాకు రావలసిన 
బరు - (ప్రతిష్టలను సమూలంగా నాశనంచేసిన పాపం నీవు చేజేతులా చేశావు క్షత్రియ వంశంలో 
జన్మించాను కాని క్షత్రియులకు ఆ తరువాత జరగాల్సిన సంస్కారాలు ఏవీ నాకు జరుగలేదు. 
ఇంతకంటె నాకు అనిష్టం చేసే శత్రువు ఇంకెవరు? ఆ సమయంలో నాపట్ల జాలి చూపించలేదు. 
కాని ఇప్పుడు నన్ను ఆహ్వానించడానికి వచ్చావా? అప్పుడేమో తల్లిలా (ప్రవర్తించలేదు. ఇప్పుడు 
వచ్చింది నీ స్వార్ధం మూలంగానే కదా! లోగడ నాకు సహోదరులున్న సంగతి తెలియదు ఇప్పుడు 
ఒక్కసారిగా సోదరు లని ఎగిరి గంతేస్తే, (ప్రపంచం ఏమనుకుంటుంది? నాకు ఈ (ప్రపంచంలో 
సమస్తమూ ఇచ్చిన ధృతరాష్ట్రపుత్రులను ఎలా విడిచిపెట్టగలను? కానీ నీకు ఒక్కమాట ఇవ్వగలను 
నీ పుత్రులు ఎప్పుడూ ఐదుగురుగానే ఉండగలరు; నేను చచ్చిపోయినా ఐదుగుర్తే నేను అర్జునుని 
సంహరించినా ఐదుగురే ఉంటారు. 


కుంతి ఎంతో దుఃఖపడుతూ ఇలా అన్నది - ''కౌరవులు ఎలాగో నశించిపోతారు. సరే నాయనా! 
నీవు చెప్పినట్టే చేయి. అదృష్టాన్ని ఎవడు ఎదిరించగలడు?'' ఈ మాటలవలన కారవులతోపాటు 
కర్ణుడు నశించి పోకూడదనే భావం కుంతి మనస్సులో ఉన్నట్టు గోచరిస్తున్నదా? ఏమో ఇది 
కూడా ఆమె స్వార్ధమేనేమో? 


కుంతి తనపట్ల తిరస్కారభావం కలిగించేట్టుగా చేసినట్టు అనిపిస్తుంది. కాని ఇక్కడ 
కుంతియొక్క మరో రూపం మనముందు సాక్షాత్కరిస్తుంది. పతి మృత్యువు తరువాత మాద్రి 
నెత్తిన ఆ తప్పు రుద్ది గొడవవేసిన కుంతిపట్ల మన మనస్సులో అల్లకల్టాలం రేకెత్తుతుంది. ఆ 
కుంతియే జీవితాంతం మాద్రి పుత్రుల్ని తన స్వంత బిడ్డలా సాకుతుంది సహదేవుడిపట్టు ఆమెకు 
(ప్రత్యేకమయిన మమకారం. (ద్రౌపదిని ముగ్గురికే భార్య చేయగలిగేదే కాని ఐదుగురికి ఆమె భార్య 
కావలెనని పట్టుబట్టింది. ఎందుకని? ఐదుగురిలో అంతఃకలహాలు ఏర్పడకూడదనేదే ఆమె 
ఉద్రేశ్య్వమా? కాని అప్పుడప్తుడు ఆమె వెలిబుచ్చిన మాటలవల్ల అలా అనిపించదు. ఆమె వారిని 
(మాద్రి పుత్రుల్ని) తన గుండెలమీద పడుకోబెట్టుకొని పెంచింది. చివరివరకు వారిపట్టు 
మమకారం కలిగే ఉంది. కలలో కూడ వారు పరాయి అమ్మగన్న బిడ్డ లనుకోలేదు. 

కర్టుడిపట్ట్లు కూడా ఆమె (ప్రవర్తన ఇలానే ఉంది. కన్యాత్వంలో పుట్టిన పిల్లవాళ్లో తనతో 
ఉంచుకోవడం ఆమెకు వీలుపడలేదు. ఆ తరువాత ఆమె అతణ్ణి తనవాడని అనలేకపోయింది. 
కర్టుడిపట్టు జరిగిన ఈ అన్యాయాన్ని కర్ణుడూ మరచిపోలేక పోయాడు. ఆమే మరచిపోలేక 
పోయింది 


వుహా భారతయుద్దం ముగిసింది. యుద్దంలో. చనిపోయిన వీరులకు ఉత్తర(క్రియలు 
జరుగుతున్నాయి. అటువంటి సమయంలో కుంతి యుధిష్టిరుడితో ఇలా అన్నది ''కర్టుడు 


292 మిసిమి, సెప్లెంబర్‌ 1995 


నా కుమారుడు నేను కన్యగా ఉండగా పుట్టాడు. అతడు నీకు జ్యేష్టుడు - అందుచేత అతనికి 
క్షత్రియోచిత సంస్కారాలు నిర్వర్తించు.” (బతికి ఉండగా కర్ణుణ్ణి గురించి అనలేనిమాట 
చనిపోయిన తరువాత అనడంలో గల తాత్పర్యమేమిటి అనే (ప్రశ్న ఉదయిస్తుంది కాని దానికి 
జవాబు సులువు నాకు క్షత్రియోచిత సంస్కారాలు జరిపించలేదనీ, నాకు జన్మతః వచ్చే స్టానాన్ని, 
చెడగొట్టావని కర్టుడి ఆవేదన. కుంతితో జరిగిన చివరి సంభాషణలో కర్గుడు ఈ విషయాన్ని 
నొక్కిచెప్పాడు “తగువిధంగా కర్మకాండ జరిగితే మానవుడికి సద్గతి (మోక్షం) లభిస్తుంది ని 
అతడి నిశ్చితాభిప్రాయం. ఏమీ చేయలేకపోతే, కనీసం కర్మకాండ (ఉత్తర(క్రియలు) అన్నా 
జరిపించాలి అని ఆమె మనస్సులో వచ్చి ఉండాలి కన్యాత్వంలో జరిగిన విషయాలను గురించి 
చర్చించాల్సిన అవసరం లౌకికదృష్టిలో లేదు యుద్ధ్దానికివుఎఎందు కృష్ణుడికి ఇది అవసర 
మనిపించింది కుంతికూడ ఈ అగ్నిపరీక్షకు సిద్రపడ్డది. కాని ఇప్పుడు అటువంటిదానికి అగత్య 
మేమీ లేదు కాని ఆమె మనస్సు ఆమెను ముల్టులా గుచ్చసాగింది లేకపోతే ఆమె న్యాయనిష్టురబుద్ది 
ఆమెకు సుతరాం శాంతి కలుగనిచ్చేదికాదు. ఏమైనా అనుకోండి, ఆమె సంగతి అంతా చెప్పేసింది. 

లోకులు ఏ మంటారన్నది వేరే విషయం. అయిందేమిటంటే ఆమె స్వయంగా కన్నకొడుకుచేత 
చివాట్లు తినవలసి వచ్చింది. ధర్మరాజు ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డాడని అంటారు. 

చివరకు భారతయుద్దపు దోషమంతా కుంతినెత్తిన రుడ్దేసి తాను తప్పుకుంటాడు ధర్మరాజు. 

'నీ ఈ గుప్తకార్యం వుమ్ములను సర్వనాశనం చేసింది. పాంచాలురు నాశనవుయ్యారు, 

కురువంశీయులూ నశించిపోయారు (ద్రౌపది పుతులూ చంపివేయబడ్డారు అభిమన్యుని 
పోగొట్టుకున్నాం. ఇదంతా ఈ కారణంవల్తనే. నీవు ముందే కర్ణుడు మనవాడని చెప్పిఉంటే. ఈ 
యుద్దం జరక్కపోను.' ఇంతమా(తవే అని అతను ఊరుకోలేదు. సవుస్త (స్తీ జూతికి 

అసందర్భమయిన ఒక శాపం పెట్టాడు. “ఈనాటి నుండి (స్త్రీల నోట మాట దాగదు,” అని 


(శాపం పెట్టాడన్న ఈ సంఘటన (ప్రక్తిపం అని అనడానికి చాలా అవకాశం ఉన్నది. ఎందుకంటె 
అన్ని పర్వాళ్లోనూ కర్డుని ఉత్తర క్రియలు ధర్మరాజు చేశాడని చెప్పబడి ఉంది తరువాత 
శాంతిపర్వంలో మళ్ళీ ఒకసారి కర్ణుడి జన్మ వృత్తాంతం వస్తుంది. అక్కడ యుధిష్టిరుడి నోటివెంట 
ఈ శాపవాక్యం వచ్చినట్టు చెప్పబడింది. 

కుంతి మళ్ళీ ఒకసారి తన దృఢ నిశ్చయం కల స్వభావాన్ని వ్యక్తం చేసింది. రాజధానిలో, 
యుధిష్టిరుడి రాచనగరులో 15 సం.లు ఉన్న తరువాత ధృతరాష్తుడు అడవులకు వెళ్ళాలని 
నిశ్చయం చేసుకున్నాడు యుధిష్టిరుడు, కుంతి కోడళ్ళు, అర్జునుడు, అందరూ ధృతరా ష్ర్రుక్లి 
గౌరవిస్తూ ఉండేవారు కాని భీవుడు (పేరేపించడంతో నకుల- సహదేవులు, 
ధృతరా(ష్టుడు-గాంధారి వినేటట్టుగా ఏదో ఒక కొంటెమాట అంటూ వుండేవారు. కాని వారి 
ఈ వ్యవహారంపట్ల ధృతరాష్ట్రుడు కోపగించుకోవడంలో కాని, వ్యతిరేకంగా మాట్లాడడంలోకాని 
జొచిత్యం లేదు. అందుచేత తనూ గాంధారి అక్కడనుంచి వెళ్ళిపోవడమే ఉచితమని ధృతరాష్ట్రుడు 
అనుకున్నాడు వారివెంట విదురుడు, సంజయుడు కూడా బయలుదేరారు. కుంతికూడా 
వారివెంట వెళ్ళడానికి నిశ్చయించుకుంది ఆమె ““ఇన్ని రోజులూ పెద్దవారికి ఎలాంటి సేవా చేసే 
అవకాశం లభించలేదు ఇప్పుడు సేవలు చేయాలి. నేను అత్తమామల (బావగారు - తోడికోడలు) 
బాధ్యత వహినాను''! అని అన్నది. ఇలా అని ఆమెకూడా వారిని వెంబడించింది పాండవుల 
ఆక్రోశం విని ధృతరాష్ట్రుడు గాంధారితో కుంతి చాలా కష్టమయజీవితం గడిపిందని ఆమెతో 
చెప్పమని అన్నాడు ఇప్పుడు కొన్నిరోజులపాటు ఆమె తన పుత్రులతో రాచభోగాలు అనుభవిస్తే 
బాగుంటుంది. కాని కుంతి వారెవరి మాటలూ వినలేదు చివరకు యుధిష్టిరుడు కన్నీరు 


మిసిమి, సెపెంబర్‌ 1995 293 


నింపుకొని ' నీవు ఆ రోజుల్లో వాసుదేవుడి ద్వారా విదుర కధ వినిపించావు నీమాట విని మేము 
యుద్దంచేసి రాజ్యం సంపాదించుకున్నాము లభించిన రాజ్యాన్ని, పుత్రులను- కోడళ్ళను, 
సమస్తమూ వదలిపెట్టి అడవులకు వెళ్తానంటున్నావు ఆనాటి నీ క్షాత్రధర్మం ఏమయిందమ్మా?! 
అని అడిగాడు. కాని కుంతి ధర్మరాజు మాటలు వినలేదు (గుడ్లలో కన్నీరు గ్రుక్కుకుంటూ 
బయలుదేరి వెళ్ళిపోయింది. అప్పుడు భీముడు “ఐదుగురు పుత్రులు సంపాదించి పెట్టిన రాజ్య 
సుఖాలు వదలిపెట్టి ఎక్కడికి వెళుతున్నావు? ఇలా చేయదలచుకొని ఉన్నట్టుంటే సమస్త నాశనకారిణి 
అయిన యుద్దం మాచేత ఎందుకు చేయించావు? మాద్రి ఇద్దరు కొడుకులను, మమ్ములను 
అడవులనుండి హస్తినాపురానికి ఎందుకు తీసుకు వచ్చావమ్మా?” అని అడిగాడు. 


వారంతా అలా తలా ఒకమాట అంటూనే ఉండిపోయారు. ద్రౌపది కన్నీరు కారుస్తూ 
వెనక-వెనక నడవసాగింది కుంతి మౌనంగా ముందుకు సాగిపోయింది పుత్రులు ఎంత చెప్పినా 
వినకుండా వెంటరావడం చూచి, ఆమె కన్నీరు తుడుచుకొని ఇలా అన్నది - “పాండవుల్తారా! 
మీరన్నదంతా సత్యమే మీరు ధైర్యం కోల్పోతూ ఉంటే కొరడాతో చురుకు అంటించాను. 
వధ ద్యూతంలో - జూదంలో రాజ్యం ఓడిపోయారు. సుఖాలు చేజార్భుకున్నారు బీ 
వంశమర్యాద, కర్తవ్యం మరచిపోయారు. ఆ సమయంలో మిమ్ములను ఉదాత్తులుగా చేశాను 
పాండురాజు సంతతి నశించ కూడదనీ, మీయశస్సు మట్టిపాలు కాకూడదని మిమ్ములను చివాట్టు 
పెట్టాను మళ్ళీనేనుగానీ, నా కోడలు గానీ అవమానం పాలు కాకూడదని నేను ములుకుల్లాంటి 
మాటలతో మిమ్ములను జాగరూకులని చేశాను. నాయనలారా! పాండురాజుకి మహిపినై ఉండి, 
రాజ్య సుఖాలు బాగానే అనుభవించాను, దానాలు చేశాను, యజ్ఞాలు చేశాను, సోమరస పానం 
చేశాను నాకు ఏదో ఒరగాలన్న ఉద్దేశ్యంతో వాసుదేవుడి ద్వారా సందేశం పంపించలేదు 
పు(త్రులద్వారా సం (ప్రాప్తించిన రాజ వైభోగాలు అనుభవించాలని నాకు ఇసుమంతైనా కోరికలేదు 
ఇహ ఇప్పుడు అత్తమామల సేవలు చేస్తూ, పుణ్యప్రదమయిన నాపతి లోకానికి నన్ను పోనివ్వండి 
మీరు తిరిగి వెళ్ళిపోండి.' 


కుంతి మాటలు విని పాండవులు సిగ్గుపడి పోయారు (ద్రౌపదిని తీసుకొని వెనుదిరిగి 
వెళ్ళిపోయారు కుంతిని గాంధారి పట్టుకుంది, ధృతరాష్ట్రుడు గాంధారి భుజంమీద చెయ్యి వేశాడు 
ముగ్గురూ ఒక వరుసలో హస్తినాపురమార్గం వదలి ముందుకు సాగిపోయారు. 


అడవులకు వెళ్ళిన తరువాత కూడా కుంతి వారికి సేవలు చేస్తూనే ఉంది. రోజూ వారిని 
ఈవిధంగానే గంగ ఒడ్డుకు తీసుకువెళ్ళేది పాండవులు ఒకటి రెండుసార్లు వచ్చి దర్శనం 
చేసుకువెళ్ళారు. అప్పుడు అందరూ ఏడ్చేశారు. అడవులకు వెళ్ళిన తరువాత అందరికంటె ముందు 
విదురుడు మరణించాడు మొత్తంమీద మూడు సంవత్సరాలు అడవుల్లో గడిపిన తరువాత ఒకసారి 
(బహ్మాండమెన దావాగ్ని రేగింది. ఆ ముగ్గురి శరీరాలు భస్మేభూతాలయి పోయినయి. 
చనిపోయేటప్పుడు కూడా కుంతి రొమ్ము విరుచుకునే వురణించింది ధృతరాష్ట్రుడు 
సంజయుడితో తప్పించుకొని పారిపొమ్మని చెప్పాడు అగ్ని ముందుకు సాగివస్తున్నకొద్దీ అందరూ 
నేలమీద కూర్చుండి పోయారు. ఊపిరి బిగబట్టి ప్రాణాయామం చేశారు ఆ స్టితిలోనే 
సంజయుడు చూస్తూ ఉండగా వారు అగ్నికి ఆహుతి అయిపోయారు. 


(సంకలనం - (శ్రీనాధుడు 


294 మిసిమి, సెపెంబర్‌ 1995 








270సేజీ తరువాయి ... 


-- అంటూ తన శృంగార పాండిత్యం వొలక పోస్తాడు. కరటక శా(స్తులేనా తక్కువ తింది -- 
ఆ మాటల్నీ సాగదీస్తూ --** సామాన్య సంసారులం మాకా శృంగారాలు యలా అనుభవ 
మవుతాయండీ మా యిల్లాళ్ళకు కోపంవస్తే చీపురుకట్టులు ఎదురౌతాయండీ --'' అంటాడు. 
చీపురుకట్ట సరసం మా పంతులుగార్కి తెలియందికాదు ఆ సరసమేదో పూటకూళ్ళమ్మ 
రుచిచూపే వుంది. అందుకే చీపురుకట్టుల (ప్రసక్తి వచ్చేసరికి పంతులు బిక్కమొహం పెడతాడు. 
కరటక శా(స్తుల్లే మళ్ళీ ఆయన్ని మూడ్‌లోకి తెస్తూ --'” సరసవన్నది పుస్తకాల్లో చదవడమేగాని 
మాకు అనుభవవేద్యం కాదండి. (శ్రీ కృష్ణులవారు రాధికతో శలవిస్తున్నారు - ఓ రాధికా! నీకోపం 
తీర్చుకోవాలన్నమ్షాయనా - ఘటయ భుజబంధనం రదయ రద ఖండనం, యేనవా భవతి సుఖజాలం 
- అనగా యేవంచున్నాడంటే కవీశ్వరుడు - చేతులోటి ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టుగా 
కౌగిలించుకో, మరిన్నీ పెదిమలు రక్తాలొచ్చేటట్టు కొరికెయ్యి అంచున్నాడు - గాఢ శృంగారం 
అంటే అదండీ --'” అంటాడు, శా(స్తులుగారి వూటలు వింటూనే పంతులుగారు 
హడిలిపోయారు. అప్పటి ఆయన ముఖ కవళికలు చూసేసరికి చెప్పాద్దూ నాకు నవ్వు 
ముంచుకొచ్చింది. పంతులు బిక్కమొహం పెట్టి, నాకు వినపడకుండా శా/స్తులుగారి చెవిలో -- 
“ ఉప్పులేకనే ముప్పుందుం. మధురవాణికి మాత్రం యీ వె(రైమొ (ర్రి కవిత్వాలు చెప్పకండి. నాలాంటి 
మృదువర్ధు మోటు సరసం సహించరు - -'” అంటూ గుసగుస లాడతాడు. కొండమీది గోలేమిటి 
అంటే కోటిగాడి రహస్యం అన్నట్టు ఆమాటలు నాకు వినపడనూ వినపడ్డాయి - విరగబడినంత 
నవ్వూ వచ్చింది. పంతులుగారి పిచ్చిగాని రాధ అలా చేసిందంటే ఆమెకు కృష్ణుడి మీద ఎంత ప్రేమా 
ఎంత మోహం వుండివుండాలి? -- ఎందరు ఎన్ని శృంగార శాస్త్రాలు బోధించినా నేను 
పంతులుగార్ని అలా చేస్తానా? -- ఏదో నారోజులు బాగాలేక విజయనగరంలో సంజీవరావుగారి 
అల్లరి కొంచెం మరుపొచ్చిందాకా పైనుందామని యిలా పంతులుగారితో వచ్చానుకాని ఆయనంటే 
మోహం పట్టలేక వచ్చానా ?. 


ఈ సంగతులకేం కాని (మేవు దగ్గరకు వచ్చేసరికి సీతారాముల (ప్రణయాన్ని గురించీ 
చెప్పుకోవాలి. మరునివంటి రాముడు శివ ధనువునే సీత తనూ వల్లిక అనుకొని చేతులో పైకెతాడట. 
ఆ మైమరుపులో శివధనువే ఫెళ్ళుమందో సీత తనువే రుల్టుముందో ఏ కవీశ్వరుడు 'మా(త్రం 
వర్ణించగలడు -- అయినా -- ““మరుండు నీ మృదుతనూ వల్తీమ తల్లిన్‌ మదిన్‌ దన విల్లంచు 
దలంచి నెన్నడుము చేతం బట్టితా నెత్తగా గనుపట్టైెన్‌ (ద్రిజగద్వశీకరణ దీకాము ద్రలై (వేళ్ళ సందున 
వ(ట్రిల్రిన రేఖలీ (త్రివళులై నూత్న (ప్రభావం బునన్‌ --?* అంటూ యీ రమణీయ శృంగార 
సన్నివేశాన్ని అతిలోక సుందరంగా వర్ణించారు ప్రసన్న రాఘవ ప్రబంధకర్త, నాజూకు శృంగారానికి 
పరాకాష్ట యీ వ్యర్ణనే అని చెప్పుకో వచ్చు. 

ఇష్టం లేనిచోట శృంగారం రసాభాసకే కారణమవుతుంది. పెద్దనగారి దగ్గరనుంచి రామరాజ 
భూషణుని వరకు ఎందరో కవులు సరసంలో విరసాన్ని వర్షించే వున్నారు. జయంత వసంత 
కంతులను జక్కదనంబున గెల్వజాలెడు (ప్రవరాఖ్యుణ్ణి చూసి అల్లసానివారి వరూధిని 
మతిపోగొట్టుకుంటుంది - రాంభొట్టుగారి అచ్చమ్మ గిరీశాన్ని చూసి మతిపోగొట్టుకున్నట్టు. 
పషల్రిటూరి పిచ్చమ్మ కాబట్టు అచ్చమ్మ --'” మానాస్తం రాంభొట్టుగారి అచ్చమ్మ మీరు వొప్పుకుంటే 
మిమ్మల్ని పెళ్ళాడతానంది --** అంటూ బుచ్చెమ్మతో గిరీశానికి కబురు పంపిస్తుంది - కాని 
కామశా(స్రోపధ్యాయిని లాంటి వరూధినికి అలా ఒకరితో కబురుపంపే కర్మేమిటి కనక. నిజం 
దాచటం ఎందుకు నీపయింజిక్కె నాకు మనంబు అంటూ మీదిమీది కెళ్ళిపోతుంది. అప్సరస 
అలా వలచి తనంతటుతాను వస్తుంటే సై అనటం పోయి ఆ ఛాందసుడు ఎంతసేపు మా ఊరు 


మిసిమి, సెప్లెంబర్‌ 1995 295 


మాయిల్టు అగ్నిహో (తం ఆవాలపిండి అంటూ సణుగుడు మొదలు పెడతాడు. ఇహ మాటలతో 
పనికాదని -- “(ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో పాలిండ్లు పాంగార బైయంచుల్‌ మోవగ 
గౌగిలించి యధరం --"' బాసిస్తుంది. కధ యింతవరకొచ్చినా ఆ జడుడు కరగక ఆమెను 

_పొమ్మంటూ తోసేస్తాడు. ఈ ఘట్టంలో శృంగారం ముదిరి పాకాన పడటమే కాక ఆఖరికి రసాభాస 
కూడా అవుతుంది రామరాజ భూషణుని వసుచరిత్రలో కోలాహలుడు శుక్తిమతిని బలవంతం 
చేసిన ఘట్టం కూడా శృంగారం రసాభాస అయిన వైనానికి తార్కాణమే. 


-- '“*“వుతి (గీడారతి గల్లెనేని నీకు గరవే తారుణ్యలావణ్య జృంభిత రంభాది 
నిలింపభామలు--'' అని శుక్తిమతి వారిస్తున్నా వినకుండా -- “వట్టి నేమములు చాలు నేలు 
నన్నని సతి కమలాతి పట్టు (ప్రబలతర దీర భుజశాఖ బలట్టుటుయును'' - - శృంగారం బలాత్కారంగా 
పరిణమిస్తుంది. ఈ రోజులలో అయితే యిటువంటి వాటిని రేపే అంటూ యాగీ చేసేవారు 
కోర్టుకు కూడా వెళ్ళేవారు కోర్టు వ్యవహారాలంటే మా పంతులుగారికి సరదాయే పైసా 
పుచ్చుకోకుండా పనిచేసి పెడతాడు కూడా. కాని కొండలు నదులను అడ్డుకొని బలవంతం చేసిన 
రోజులలో పంతులుగారు పుట్టులేదు -- అదొక్కటే లోటు. 


వెనకోసారి గిరీశం అన్నట్లు విరిశరాలు చేసే గాయాలు పైకి కనపడవు లోలోపలే తహతహ 
పుట్టిస్తాయి అందుకే కృష్ణుడంతటి వాడుకూడా - రాధ కనపడితే ప్రేమాతిరేకంతో నిద్రపోబుదై 
పుట్టదు ఆవిడ కనపడకపోతే విరహాతిరేకంతో కన్నే వవూతపడదు ఏం దారి అంటూ 
మధనపడిపోతాడు -- “మునుపు నిద్దర లేదయ్యె ముదిత నెనసి, వెనుక నిద్దుర లేదయ్యె వెలది 
బాసి యేమి చెప్పుదు మన్మధస్వామి మాయ --'” అంటూ అంతటి దక్షిణ నాయకుడూ 
ఆపసోపాలు పడిపోతాడు ముద్దుపళని దగ్గర నేర్చుకున్న ముద్దుపలుకుల తెలుగులో. ఆడది మెచ్చిందే 
అందం అన్నట్లు సరసశ్ళంగారం కూడా ఆడవాళ్ళ చేతుల్గొనే బంగారంలా తళతళమంటూ 
మెరుస్తుందని చెప్పవచ్చు. అందుకు ముద్దుపళని వంటి కవయి(త్రులే సాక్షి రాధికా సాంత్వనములో 
శృంగారం ముదిరిందని కొందరంటారుకాని నేనామాట ఒప్పుకోను - కాస్త గట్టీ పాకానపడి తీగలు 
సాగిందంటాను 


ఆవేశం మనిషికి అన్ని వేళల్లోను వస్తుంది. కోపం వస్తే నేను మనిషినికాను అంటూ వుంటాడు 
అస్తమానం అగ్ని హో త్రావధాన్డు మావగారు. ఆయనకు కోపం ఎప్పుడూ వస్తూనే వుంటుంది 
అలాంటప్పుడు ఆ మహానుభావుడు మనిషిలాగ ఎప్పుడుంచాడో కన్యాశుల్కం కడంటా చూసినా 
ఎవరికీ బోధపడదని నేను గ్యారంటీగా చెప్పగలను. ఆ మాటలకేంగాని కోపావేశం లాంటిదే 
శృంగారావేశం కూడా ఆ ఉద్రేకంలో కూడా మనిషి తనను మరిచిపోతాడు. అందుకే కాబోలు 
ఓ కవీశ్వరుడు -- ''చక్కెర కమ్మోవి చవి చూడనెగాని మొనపల్టు చురుకున మోపరాదు, బలితంపు 
గుబ్బలు పట్టి చూడనెగాని నునువాడి గోరుల నొక్కరాదు, అంగంబు మెల్లన అక్కు జేర్చనెగాని 
మించి బిగ్గ గౌగిలించరాదు --'” అంటూ ఈగవాలిన కందు ఓ యిగురుబోడితో సరసానికి 
సిద్దమౌతున్న ధీరనాయకుణ్ణి హెచ్చరిస్తాడు ఈ కవిగారికి నాజూకు శృంగారం పట్లే మక్కువ 
కాబోలు. 


ఆవకాయలో ఆరురకాలున్నట్లే శృంగారంలో కూడా స్వీయ శృంగారం, పరకీయ శృంగారం, 
పణ్య శృంగారం వగైరా వివిధరకాల వేషాలూ వున్నాయి ఎంతయినా మగవాళ్ళది పొరుగింటి 
పుల్లకూర రుచి అనే బుద్ది కాబట్టి పరకీయ శృంగారానికే పట్టం కట్టి ఊరేగించారు అసలా 
మాటకొస్తే రాధ పరకీయ కాదూ? అంతదాకా ఎందుకుగాని మా రావప్ప పంతులుకూడా 
పరాయి వాళ్ళతో సరసాలాడటంలో ఘటికుడే. మీనాక్షితో చాటువూటుగా శృంగారం 
వెలగబెడుతూనే వుంటాడు. ఓరోజు అర్దరాత్రి లుబ్దావధాన్సు యింటికి వచ్చి మీనాక్షిని 


296 మిసిమి, సెప్లెంబద్‌ 1995 


కౌగిలించుకొని యెత్తుకుంటాడు -- “ఇదిగో యిలా యెత్తుకు తీసుకుపోతాను నిన్ను 
రాజమహేంద్రవరం --*” అంటూ అప్పుడు లుబ్దావధాన్లు వచ్చి కర్రతో కాళ్ళమీద కొడితే మీనాకిని 
కిందపడేసి కుంటు కుంటూ వెళ్ళిపోతాడు రావప్పు పంతులు '“'కానేళయిల్టు జొరబడితే బుగత 
తన్నడా --” అంటూ ఆఖరికి అసిరిగాడు కూడా పంతుల్ని వెక్కిరిస్తాడు ఇంతవరకు వచ్చేసరికి 
యిహ మీనాక్షి తెగించి -- “మరి యింట్లో అడుగుపెట్టను నా సరుకులు లేకపోతే పోయెను, 
రండి రాజవేం(ద్రం పోదాం --'” అంటూ వెంటపడుతుంది ఆడవాళ్ళు తెగిస్తే వురి 
వెనకాముందూ చూడరు కాదూ? -- కాని మరీ మీనాక్షిలాగా యింత మోటుగా కాక చాతుర్యం 
వొలికిస్తూ తమ మనోభావాలు వెల్లడించే జాణలు కూడా లేకపోలేదు. అనంతామాత్యుని సృష్టి 
అయిన ఓ చతుర తనను గోడచాటునుండి తొంగిచూస్తున్న నాయకుళ్లో భయంలేదు మొగుడు 
యింట్లోలేడు రమ్మంటూ -- బహుదర్హాగా ఆహ్వానిస్తుంది ““అత్తయు నూర లేదు మగడామరి 
మందకు బోయిరాడునే నిత్తరి నొంటినుంటి --'' అంటూ (గీన్‌ సిగ్నల్‌ యిచ్చేస్తుంది. ఇలాంటి 
వాటిని గడుసు శృంగారాల ఖాతాలో జమ చేసేయొచ్చు కాదూ?.. 


అంతేకాదు ఎవరోకవి సతతము మైధున చింతయె అన్నట్టు యిలాంటి వారి ఆలోచనలు 
ఎప్పుడూ శృంగార సుఖాల చుట్టూతానే పరిభ్రమిస్తూ వుంటాయని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టీ 
పూజారి'గవరయ్య కామినీ పిశాచాన్నీ దాని మొగుజ్లీ కూడా బంధించి సీసాలో పెట్టానని 
చెప్పినప్పుడు -- “యిద్దర్నీ వో సీసాలో పెడితే దెయ్యప్పిల్లల్ని పెడతారేమో '' అన్న దివ్యమైన 
సందేహం కలుగుతుంది మీనాడికి. రాతల్ని బట్టే బుద్దులు అన్నట్టు ఎవరి సంస్కారాన్ని బట్టేకదా 
వారి ఆలోచనలు వుంటాయి. 


ఇటువంటి వాళ్ళ సంగతి ఎలావున్నా మాయామర్శం తెలియని అమాయక జీవుల భావజాలం 
ముందు యిలాంటి శృంగార శాస్త్రాలన్నీ దిగదుడుపే కాదూ? “సల్లని యెన్నెట్లూ సాపేసి 
కూకుంటె ఒట్టమ్మి ఒల్లంత ఉలికులికి పడతాదె --’” అంటూ నాయుడుబావ పట్లతనకు గల 
అనురాగాన్ని ఎంత నాజూగ్గా వ్యక్తం చేస్తుంది ఎంకి?.. అసలు యిలాంటి నాజూకే శృంగారానికి 
వన్నె తెస్తుందంటాను నేను. అందుకే బెండకాయలు ముదఠకూడదు (బహ్మచారులు 
ముదరకూడదు శృంగారమూ సరస రసార్గవపు హద్దులు దాటకూడదు అప్పుడే ఆనందం 
జఉ్లద్దవమవుతుంది -- అనురాగం అంచులు తాకుతుంది! .. 


The Evolution of Despair 


A new field of science examines the mismatch between our genetic makeup and 
the modern world, looking for the source of our pervasive sense of discontent 
kk kk kk ke oe kk 
"[I]} attribute the 500121 and psychological problems of modern society to the fact 
that society requires people to live under conditions radically different from 
those under which the human race evolved..." -THE UNABOMBER 
kk x k x xk kk xk kk kk 2 
This much 1s fairly obvious and, indeed, 1s a theme going back at least to Freud's 
Civilization and lis Discontents But the analysis rarely gets past the obvious, 
when it does, it sometimes veers towardthe dubious Freud's ideas about the 
evolutionary history of our species are now considered - to put it charitably- 
dated He hypothesized, for example, that our ancestors lived in a "primal horde" 
run by an autocratic male until one day a bunch of his sons rose up, murdered 
him and ate his flesh-a rebellion that not only miraculously maugurated religion 
but somehow left a residue of guilt in all subsequent descendants, including us. 
Any questions ? 


౫ | | * న ఈ ౫ ౫ శ [ 2 అ జి 4 జ భి అ ఇ ౫ జ 4 ౫ 2 ఇ జ న 2 భి జ 3 ఇ 5 అ 1 ఈ ౫ జ క య ॥ ఇ ౩ ౫ క ED 


7 








భో 


వేవా శిలొం - * 


ఆంటోనియో కా 





